శ్రీమతే రామానుజాయ నమః 


పరమార్ధ స్తుతి (శ్లోకద్వయం) 
(శ్రీవాత్స్య వరదగురువు (నడాదూర్‌ అమ్మాళ్‌ అనుగ్రహించినది) 


యతి LD తిరునామాలు 


ఆంధ్రవివరణం 
ఈ.వే. శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యస్వామి 


ఈగ్రంథము శ్రీమతి మాచేపల్లి నాగ అన్నపూర్ణ, శ్రీమాన్‌ మాచేపల్లి 
శ్రీనివాసరావు దంపతులు ఆచార్య సమాశ్రయణం చేసికొని 


25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్జానికి చిహ్నంగా 
ఆచార్య కైంకర్యరూపంగా ముద్రింపబడినది. 


ప్రతులకు : 

శ్రమాచేపల్లి శ్రీనివాసరావు 
౯/0. రూబియా మేచింగ్‌సెంటర్‌ 
న్యూక్లాత్‌ మార్కెట్‌, పాలకొల్లు 

పిన్‌: 534 260 

సెల్‌: 9440129222 


ముఖచిత్రం : 
ముముక్షువుమోక్షమార్గం 


శ్రీమతే రామానుజాయ నమః 


ప్రాజ్నివేద నం 


నందే£.హం వరదార్యం తం వత్సాభిజనభూషణమ్‌ ॥ 

భాష్యామృుతప్రదనాద్యః సంజీనయతి మామసి ॥ 

(శ్రీభాష్యమనే అమృతాన్ని అనుగ్రహించడం ద్వారా నన్ను కూడా 
ఉజ్జీవింపజేసినవారు, శ్రీవత్సకులానికి భూషణం వంటివారు అయిన ఆ 
వరదార్యులను నేను నమస్కరిస్తున్నాను.) 


శ్రీవైష్లవసంప్రదాయంలో ఆచార్యసార్వభౌములైన భగవ(ద్రామానుజులకు 
పూర్వాశ్రమంలో ఒక మేనల్టుడు-దాశరథి (ముదలియాణ్డాన్‌్‌ కాగా, ఇంకొక 
మేనల్లుడు- శ్రీవత్సగోత్రోద్భవులైన నడాదూర్‌ ఆశ్ర్యాన్‌. శ్రీరామానుజులు, వీరి 
పాండిత్యాన్ని గమనించి వీరిని శ్రీభాష్యసింహాసనాధిపతులుగ నియమించారు. 
కులపతి, వరదవిష్ట్యాచార్యులనే నామాలను కల వీరి పుత్రులు దేవరాజగురువు. వీరి 
కుమారులు “నడాదూర్‌ అమ్మాళ్‌” అనే పేరుతో ప్రసిద్దులైన శ్రీవాత్స్య వరదగురువు. 
వరదరాజస్వామికి తల్లివలె సకలోపచారాలు అత్యంత (శ్రద్దతో చేసినందున 
“అమ్మాళ్‌” అనే పేరు వీరికి వచ్చిందని పెద్దలంటారు. వీరు, ఎజ్లళ్యాగ్రాన్‌ అని 
ప్రసిద్దులైన శ్రీరామానుజుల శిష్యులైన విష్ణుచిత్తార్యులకు శిష్యులు. వారివద్దనే 
ఉభయవేదాంతాలను క్షుణంగా అధ్యయనం చేశారు. విశేషించి, శ్రీభాష్యమహా గ్రంథ 
రహస్యార్థాలను వారివద్ద సంపూర్ణంగా (గ్రహించి, వానిని కిడాంబి ఆచ్చాన్‌, (శ్రుత 
ప్రకాళికా భట్టర్‌ మొదలైన శిష్యులకు ఉపదేశించారు. అమ్మాళ్‌ శ్రీభాష్య గ్రంథాన్ని 
గూర్చి కాలక్షేప సమయంలో అనుగ్రహించిన దివ్యార్థాలను శ్రీసుదర్భనభట్టర్‌ 
యథాతథంగా “శ్రుతప్రకాశికా” అనే పేరుతో (గ్రంథస్థం చేశారు. ఈ వ్యాఖ్య 
శ్రీభాష్యానికి ఈనాటికీ కంచుకోటవలె (ప్రతివాదిదుర్భేద్యమై వెల్లొందు తున్నది. 


అమ్మాళ్‌ రచించిన (గ్రంథాలు తత్త్యసారం, (ప్రపన్నపారిజాతం, ఆరాధన 
క్రమం, జయంతీదర్పణం, హేతిరాజసప్తకం, ద్రవిడోపనిషత్‌ సంగ్రహం, పరత్వాది 
పంచకం, శ్లోకద్య్వయం మొదలైవి చాలా ఉన్నాయి. ఈ (గ్రంథాల ఆరంభంలో, 
చివరలో కన్పించే శ్టోకాలద్వారా అమ్మాళ్‌కు సంబంధించిన పలు చారిత్రకాంశాలు 
వ్యక్తమవుతున్నాయి. అమ్మాళ్‌ కాలాన్ని క్రీ.శ.13వ శతాబ్దిగా భావించడం సముచిత 


3 


మని శ్రీమాన్‌ సుదర్శనాచార్యస్వామివారు ప్రపన్నపారిజాత (గ్రంథ ప్రస్తావనలో 
తెలిపారు. 

“బ్రాహ్మి ముహూర్తే చోత్హాయ చింతయేదాత్మనోహితమ్‌” (బ్రాహ్మ 
ముహూర్తంలో నిద్ర లేచి ఆత్మహితాన్నిగూర్చి చింతించాలి) అని శాస్త్రవచనం. 
ఆత్మకు హితాన్ని కల్గించే పలు అంశాలలో అర్బిరాది మార్గచింతనం కూడా ఒకటి. 
ఈ విషయం మనకు భగవద్రామానుజప్రణీతమైన శ్రీవైకుంఠగద్యలోని “తతశ్చ 
ప్రత్యహ మాత్మోజ్జీవననాయ ఏవ మనుస్మరేత్‌ అనే సూక్తి ద్వారా స్పష్టపడుతున్నది. 
“ఉణ్లుమ్‌ శోటు” అనే తిరువాయ్‌మొఃనీ దశకంలోని “ఇనైనక్కు” (6-7-6) అనే 
పాశురాన్ని వ్యాఖ్యానిస్తూ నమ్చిళ్ళై - “అర్చిరాదిగతియోడు, పరమపదత్తోడు, అజ్ఞు 
ప్పుక్కాల్‌ సదా దర్శనమ్‌ పణ్డునమువనోడు వాశియణ ప్రాస్యాంతర్గతమాకక్కడ 
వదిజే” (అర్చిరాది గతితో పాటు, పరమపదంతో పాటు, అక్కడకు (ప్రవేశిస్తే 
సదా దర్శనం చేయబడే భగవానునితోపాటు ఏమీ తేడాలేకుండా అంతా ప్రాప్యం 
లోకి చేరుతుంది కదా) అని అనడంకూడా స్మరణీయం. అందువల్ల మార్గచింతనం 
ప్రపన్నునకు పరమార్థం. ముముక్షువుయొక్క గతిచింతనను గూర్చి ఛాందోగ్యోపని 
షత్‌, బృహదారణ్యకోపనిషత్‌, కౌషీతకి ఉపనిషత్‌ మొదలైన (శ్రుతులు, తిరువాయ్‌ 
మొగీలోని “శూట్ర్‌విశుమ్చు” దశకంలోని పాశురాలు మొదలైన దివ్యసూరి సూక్తులు 
ప్రస్తావించాయి. శ్రీ విష్ణుసహ(స్రనామంలోని '“అర్కఃి అనే నామం నుండి వరుసగా 
పది నామాలు అర్చిరాది గతిని తెల్పుతున్నవి అని భట్టర్‌ తమ భాష్యంలో తెలిపారు. 
శ్రీపిళ్సైలోకాచార్యులవారి 'అర్చిరాది* అనే రహస్య [గ్రంథం పూర్తిగా ఈ మార్గచింత 
నను తెల్పుతున్నది. మార్గచింతన అనే పరమార్ధాన్ని తెల్పుతున్నందున (ప్రకృతస్తుతికి 
పరమారస్తుతి అనే పేరు కల్లింది. 

ఈ స్తోత్రానికి సంగ్రహమైన వివరణం విన్నపింపబడుతున్నది. ఇందులోని 
గుణదోషాలకు గుణజ్ఞలైన విద్వాంసులు ప్రమాణం. దీనితో పాటుగా నిత్యం 
అనుసంధించుకొనవలసిన ఆగ్ర్యార్డు, గోదాదేవి, శ్రీరామానుజులు, కూరేశులు, 
శ్రీవరవరమునులు, శ్రీరంగనాథుడు - అనే వీరి తిరునక్షత్ర, నిత్య తనియన్‌ శ్లోకాలు, 
వాభ్రీతిరునామాలు భావంతోపాటు ముద్రింపబడుతున్నాయి. ఈ చిరు (గ్రంథ 
ప్రచురణ భక్తులను ఆనందింపజేయగలదని భావిస్తున్నాను. ఈ (గ్రంథాన్ని ఆచార్య 
కైంకర్యరూపంగా ముద్రించడానికి తమ పవిత్ర ద్రవ్యాన్ని భక్తిశ్రద్దలతో సమర్పించిన 
శ్రీమతి మాజేటి నాగఅన్నపూర్ణ (పూర్ణ), శ్రీమాజేటి శ్రీనివాసరావు దంపతులను, 
వారి కుటుంబసభ్యులను హార్షికంగా అభినందిస్తున్నాను. 


ఈఏ. శింగరాచార్యులు 


శ్రీవాత్స్య్యవరదగురు (నడాదూర్‌ అమ్మాళ్‌) ప్రణీతమైన 
పరమార్హసుతి 
థి ఇవి 


పరమార్దస్తుతి రేషా శ్రీవాత్స్య్యవరదగురూత్తను ప్రోక్తా । 
అనుసందేయా నిత్యం నివ్రియతే శింగరార్యేణ ॥ 


1) సత్సంగాత్‌ భవనిస్సహో గురుముఖాత్‌ శ్రీశం ప్రపద్యాత్మవాన్‌ | 

ప్రారబ్దం పరిభుజ్య కర్మశకలం ప్రక్షీణకర్మాంతరః ॥ 

న్యాసాదేవ నిరంకుశేశ్వరదయా నిర్జూనమాయాన్వయో । 

హార్దాను గ్రహలబ్బమధ్యధమనిద్వారాత్‌ బహిర్నిర్గతః I 

మానవుడు సత్పురుషుల సహవాసంవల్ల సంసారంపట్ల ఆసక్తి లేనివాడై 
ముముక్షువు అవుతాడు. అపుడు సదాచార్యుని ద్వారా శ్రియఃపతిని శరణాగతి 
చేసి సత్తను కల్గినవాడవుతాడు. ఆ పిమ్మట ప్రారబ్దకర్మఫలాన్న దేహావసాన 
పర్యంతం అనుభవించి, సంచిత - ఆగామికర్మల ఫలాన్ని భగవదను[గ్రహంవల్ల 
పోగొట్టు కొంటాడు. తాను చేసిన ప్రపత్తివల్ల సంతోషించిన, నిరంకుశ స్వతంత్రుడైన 
భగవానుని నిర్హేతుక కృపాఫలంగా మాయ అనబడే ప్రకృతితో సంబంధాన్ని పూర్తిగా 
లేకుండా చేసికొన్నవాడై, తన హృదయంలో నిరంతరం వేంచేసి ఉండే జనార్దనుని 
అనుగ్రహం వల్ల సుషుమ్న అనబడే మధ్యధమనిద్వారా దేహంనుండి బయటకు 
వసాడుః 


(సత్సంగాత్‌) - సజ్జనుల సాంగత్యంవల్ల- అని అర్థం. ఇచటి “సత్‌” అనే 
పదం సత్తను కల్గిన పరమభాగవతోత్తములను తెల్పుతున్నది. వీరు- “అస్తి బ్రహ్మేతి 
చేద్వేద సంతమేనం తతో విదుః” (పరమాత్మ ఉన్నాడని, అతనికి స్వరూపరూపగుణ 
విభూతిలీలాదులున్నవని తెలిసినవానిని సత్తను కల్షినవానినిగా సత్పురుషులు 
తెలిసికొంటున్నారు) అన వేదంచేత తెలుపబడిన తత్త్యజ్ఞులు. ఇటువంటి 
మహనీయులను భగవానుడు “ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః” 
(తత్త్వాన్ని దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు) అని, “స మహాత్మా 
సుదుర్తభః” (ఆ మహాత్ముడు చాలా అరుదుగా లభిస్తాడు.) అని, “జ్ఞానీ త్వాత్మైన 
మే మతమ్‌” (జ్ఞాని నాకు ఆత్మయే - అని నా అభిప్రాయం) అని ఈవిధంగా 
భగవానునిచే ప్రశంసింపబడ్డాడు. తమ తమ వర్ణాశ్రమానుగుణాలైన ధర్మాలను 


పరమార్దస్తుతి (క్రేకద్వయం) 5 


భగవత్కైంకర్య బుద్దా ఆచరించేవారు, శత్రువులు, మిత్రులు, ఉదాసీనులనే మూడు 
విధాలైన వ్యక్తులపట్ల సమబుద్దిని, సమవర్తనాన్ని కలవారు, భగవత్కృపకోసం, 
చాతకపక్షి వర్షంకోసంవలె, ఎదురు చూచేవారు, భగవద్భాగవతాచార్య కైంకర్య నిష్టులై 
ఉండే మహనీయులు, వీరు. ఇటువంటి సత్సురుషులతో స్నేహం మోక్షహేతువు 
కాగలదు. “నల్లగుణముడైయోర్‌ తజ్జళుడన్‌ కూడియిరుప్పార్‌క్కు కుణమదు 
వేయామ్‌ శేర్‌త్తి కొణ్బు” (సద్గుణాలను కలవారితో చేరిన వారికి ఆ స్నేహ(ప్రభావం 
చేత వారి సద్గుణాలు కలుగుతాయి) అని ఉపదేశరత్తినమాలై ప్రబంధంలో 
శ్రీవరవరమునులు సత్సంగ(ప్రభావాన్ని, ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. 


(భవనిస్స్రహః) - సంసారంపట్ట విరక్తిని పొందినవాడై - అని అర్థం. భవమంటే 
పుట్టుక. అనాదిగా పరంపరారూపంలో జీవుని వదలక వెంటనంటి ఉండే 
దేహసంబంధం. ఇది ఒక్కొక్క జీవునకు ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఆ 
యా జీవులు చేసిన కర్మలకు అనుగుణమై, త్రిగుణాత్మకమై ఉంటుంది. అజ్ఞాన 
- అన్యధా జ్ఞాన - విపరీతజ్ఞానాలను కల్గించి శోకమోహాది వివిధభ్రమలకు 
కారణమవుతున్నది. ఈ జీవులను రక్షించడంకోసం భగవానుడు చేసే 
ప్రయత్నాలను అన్నిటిని కొనసాగనీయకుండా అడ్డుపెడుతుంది. ఈ (ప్రకృతి 
సంబంధం. ఇది విధిశివాదులకు సైతం దాటరానిది, “దైవీ హ్యేషా గుణమయీ 
మమ మాయా దురత్యయా” (త్రిగుణాత్మకమైన, దివ్యమైన ఈ మాయ ఎవరికైనా 
దాటరానిది) అని గీతాచార్యుడే విషయాన్ని తెలిపాడు. అందువల్ల అనాదిగా 
సంసారచ(క్రంలో పరిభ్రమించి కొట్టుమిట్టాడే ఈ జీవుడు సత్పురుషులతో 
సంబంధాన్ని పొందడానికికూడా కారణం, ఆ భగవానుని దివ్యకటాక్షమేనని 
భావించాలి. ఈ విధంగా తత్త్యజ్ఞులైన మహనీయుల సహవాసంవల్ల, వారు చేసిన 
తత్తోపదేశాలవల్ల భగవానుడైన శ్రీమన్నారాయణుడే ఉపాయం, ఉపేయమనే 
స్థిరమైన నమ్మిక ఏర్పడుతుంది. ఈ సంసారం అనిత్యమని, దుఃఖప్రదమనే జ్ఞానం 
కల్గుతుంది. అనిత్యాలైన ఈ లౌకిక సుఖాలపట్ట విరక్తి కల్గుతుంది. అపుడతనికి 
ఈ (ప్రకృతిసంబంధాన్ని పోగొట్టుకోవాలని, నిత్యమైన భగవత్సైంకర్య 
రూప(ప్రాప్యాన్ని పొందాలనే ఆశ కల్గుతుంది. ఈ ఆశను కలవాడే ముముక్షువు. 


(గురుముఖాత్‌)- ఆచార్యుని పురస్కరించుకొని -అని అర్థం. సదాచార్యుని 
ద్యారా ముముక్షువు భగవానుని ఆశ్రయిస్తాడు. గురువంటే అజ్ఞానమనే చీకటిని 
జ్ఞానమనే దీపంద్వారా పారదోలేవాడు. “గుశబ్ద స్వంధకారః స్యాత్‌ రుశబ్ద స్తన్నిరోధక్క 


6 పరమార్హస్తుతి (శ్రోకద్వయం) 


అంధకారనిరోధిత్వాత్‌ గురు రిత్యభిధీయతే” ('గు' అనే శబ్దానికి అంధకారమని 
అర్థం. “రు శబ్దం నిరోధించడాన్ని తెల్పుతుంది. అజ్ఞానాంధకారాన్ని తీరుస్తాడు 
కనుక గురువనబడుతున్నాడు.) అనే గురుశబ్దనిర్వ్యచనం అజ్ఞాననివర్తకత్వాన్ని 
తెల్పుతున్నది. “గుహ్యం రౌతి- ఇతి గురుః” (అత్యంతంరహస్యమైన తత్వాన్ని 
ఉపదేశిస్తాడు కనుక గురువు) - అనే ఇంకొక నిర్వచనం గురువుయొక్క 
జ్ఞానప్రదత్వాన్ని బోధిస్తున్నది. ఈ విధంగా అజ్ఞానాన్ని పోగొట్టడమనే అనిష్టనివృత్తిని, 
జ్ఞానాన్ని కల్షించడమనే ఇష్టప్రాప్తిని కల్షించేవాడే గురువు. “ఆచార్యో వేదసంపన్నో 
విష్ణుభక్తో విమత్సరః, మంటత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశయ శ్ళుచిః, గురుభక్తి 
సమాయుక్తః పురాణజ్ఞో విశేషతః, ఏవంలక్షణసంపన్నో గురురిత్యభిధీయ తే” అని 
కఠవల్లీ గతమైన ద్వయోపనిషత్తులో ఆచార్యలక్షణం వివరింపబడింది. వేదంకూడా- 
“పరీక్ష్య లోకాన్‌ కర్మచితాన్‌ బ్రాహ్మణో నిర్వేదమాయాత్‌, నాస్త్యకృతః కృతేన, 
తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్‌, సమిత్సాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం, తస్మై స 
విద్వాన్‌ ఉపసన్నాయ సమ్యక్‌ ప్రశాంతచిత్తాయ శమాన్వితాయ యేనాక్షరం పురుషం 
వేద సత్యం ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మనిద్యామ్‌” - (ఈలోకం అంతా 
కర్మకృతపరిణామాన్ని కల్షినదని గమనించిన బ్రాహ్మణుడు ఇహలోకసుఖాలపట్ల 
నిర్వేదాన్ని పొంది, నిత్య సిద్దరూపుడైన పరమాత్మ స్వప్రయత్నాలద్వారా పొందడానికి 
అసాధ్యుడని తెలిసి, ఆ స్వామిని పొందే రీతిని తలియడంకోసం అంజలిని చేస్తూ 
సదాచార్యుని ఆశ్రయించాలి. ఆ ఆచార్యుడు, వేదసారార్థాన్ని తెలిసినవాడ్డై, 
పరమాత్మలో నిష్టను కలవాడై ఉండాలి. పరమవిరక్తుడు, ఆర్తుడు, తనకు శు్రూషను 
చేసేవాడు, ఆస్తికుడు, వినయాన్ని కలవాడు, శాంతి, దాంతి మొదలైన గుణాలను 
కలవాడైన ఆ శిష్యునకు ఆచార్యుడు ఏవిధమైన ఖ్యాతి లాభపూజాదులను 
ఆశించకుండా తానేవిద్యద్వారా సతతం నిర్వికారుడైన, నాశం లేని పరమాత్మను 
తెలిసికొన్నాడో, ఆ (బ్రహ్మవిద్యను ఉపదేశించాలి) అని గురు-శిష్యలక్షణ నిర్దేశాన్ని, 
ఉపదేశ ప్రకారాన్ని తెల్సింది. ఈ విధమైన లక్షణపూర్తిని కల ఆచార్యుని ఆశ్రయించి, 
ఆ ఆచార్యునిద్యారా- 


(శ్రీశం ప్రపద్య)- శ్రీమన్నారాయణుని శరణు వేడి - అని అర్థం. సదాచార్య 
సమా్యశ్రయణాన్ని చేసినవాడు సర్వేశ్వరుడైన శ్రియఃపతిని శరణాగతిని చేయడానికి 
యోగ్యుడవుతాడు. శ్రీశుడంటే లక్ష్మీపతి. “హ్రీశ్చ తే లక్ష్మీ శృ పత్స్యా” (భూదేవి, 
లక్ష్మీదేవి నీకు పత్నులు) అని వేదం కూడా లక్ష్మీపతియే పరతత్త్యమని నిర్జారించింది. 


పరమార్దస్తుతి (శ్రోకద్వయం) 7 


ఇక్కడ శ్రీశబ్దానికి శాస్త్రాలలో తెలుపబడిన ఆజు విధాలైన వ్యుత్పత్తులు 
స్మరణీయాలు. (1) భగవానుని ఆశ్రయిస్తున్నది, (2) జీవులచే ఆశ్రయింపబడు 
తున్నది, (3) జీవుని విజ్ఞాపనలను వింటున్నది, (4) వాటిని భగవానునకు 
వినిపిస్తున్నది, (5) ఆ(శ్రితుల దోషాలను హరిస్తున్నది, (6) తన గుణాలతో జగత్తు 
అంతా వ్యాపిస్తున్నవి- అనేవి ఆ ఆయు వ్యుత్పత్తులు. “శ్రీరిత్యేవ చ నామ తే 
భగవతి!” అని అంటూ ఆళవందార్‌ చతుః్టోకిలో “శీలి అనే నామం లక్ష్మికి 
అసాధారణమైనది, విలక్షణమైనదని అన్నారు. శ్రీదేవికి ఈశుడు - భర్త - అనే 
అర్థమిచ్చే శ్రీశశబ్ద ప్రయోగం విలక్షణమైనది. లక్ష్మీపురుషకార పురస్సరంగా ఆమె 
వల్లభుడైన నారాయణుని ఆ(శ్రయించి- అని దీని తాత్పర్యం. భగవానునకు ఎన్ని 
తిరునామాలు ఉన్నా, లక్ష్మీసంబంధాన్ని తెలియజేసే ఈ నామం విశిష్టమైనది. 
భట్టర్‌కూడా శ్రీగుణరత్నకోశమనే లక్ష్మీస్తుతిలో “భవతీసంబంధదృష్ట్యా హరిం 
పశ్యేమ ప్రతియామ యామ పరీచారాన్‌ ప్రహృష్యేమ చ” (నీ సంబంధాన్ని 
పురస్కరించుకొని హరిని దర్శిస్తాము, ఆశ్రయిస్తాము. ఆ స్వామికి కైంకర్యాలను 
చేసి ఆనందిస్తాము) అని అన్నారు. ఆశ్రయణవేళలోను, కైంకర్యదశలోను లక్ష్మీ 
సంబంధ ప్రాధాన్యాన్ని తెలుపడంకోనమే ద్వయమంత్రంలోని పూర్వవాక్య- 
ఉత్తరవాక్యాలు రెండు శ్రీ శబ్దాన్ని కల్గినవై ఉన్నాయి. అష్టాక్షరిలోని భగవద్వాచకమైన 
అకారార్డాన్ని నిరూపించే శ్రీపిళ్ళైలోకాచార్యులవారు “ఇదిలే శ్రీసంబంధ 
మనుసంధేయమ్‌” (ఇందులో శ్రీసంబంధాన్ని అనుసంధించాలి.) అని అన్నారు. 
అందువల్ల జీవుని అనన్యార్హశేషత్వ- అనన్యశరణత్వ- అనన్యభోగ్యత్వరూపమైన 
ఆకారత్రయంలో ఆయా స్థితులకు అనుగుణమైన శ్రీసంబంధం ఉందనే విషయం 
వ్యక్తమవుతున్నది. పరతత్త్యం లక్ష్మీవిశిష్టమైనపుడు విశేషణాంశ అయిన లక్ష్మి సదా 
భాసిస్తుంది కదా! 


జీవునకు భగవానునితో గల సర్వవిధబంధుత్వం నిరుపాధికమైనది, 
నిత్యమైనది అయినపుడు, భగవానుని నేరుగా ఆశ్రయించకుండా లక్ష్మీదేవి చేసే 
పురుషకారపూర్వకంగా ఆ(శ్రయించవలసిన ఆవశ్యకత ఏమి! అనే ప్రశ్నకు మన 
పూర్వాచార్యులు విశదమైన, విలక్షణమైన సమాధానాన్ని ఇచ్చారు. జీవుని స్వభావాన్ని, 
స్థితిని గమనించినా, పరమాత్మ స్వభావాన్ని, స్థితిని గమనించినా - లక్ష్మీదేవి 
పురుషకారం ఆవశ్యకమైనదే. జీవుడు అనాదిగా చేసే పలు తీవ్రమైన పాపాలను 
చూచి, అతడు తనను శరణాగతి చేసినా భగవానుడు క్షమించి అంగీకరించక 


8 పరమార్హస్తుతి (శ్రోకద్వయం) 


పోవచ్చు. భగవానుడు నిరంకుశ స్వతంత్రుడై నందువల్ల కూడా జీవుడు చేసే 
శరణాగతిని సఫలం కాకపోవచ్చు. అపుడు లక్ష్మీదేవి భగవానుని వద్ద తగిన రీతిలో 
పల్కి ఆ(శ్రితునిపట్ల భగవానుడు అను[గ్రహించేటట్టు చేస్తుంది. భగవానుని 
ఆ(శ్రయించేటట్టు జీవుని (ప్రోత్సహిస్తుంది. ఇదే లక్ష్మీదేవి చేసే పురుషకారం. 
ఇటువంటి పురుషకారావశ్యకతను ప్రకృతంలోని శ్రీ శశబ్దం సూచిస్తున్నది. 


జీవుడు భగవదనుగ్రహాన్ని పొంది, ఉజ్జీవించే మార్గాలు శాస్త్రాలలో అనేకంగా 
తెలుపబడ్డాయి. కర్మయోగ-జ్ఞానయోగ- భక్తియోగాదులనే మూడు మోక్షోపాయాలే 
అయినా, ఇవి జీవుని స్వప్రయత్నసాధ్యాలు. అంటే- శాస్త్రాలలో విధింపబడిన 
రీతిలో సాధకుడు వీటిని క్రమం తప్పకుండా ఆచరించి, సిద్దిని పొందవలసి ఉన్నది. 
కాని, ప్రపత్తి అనే నాల్గవ ఉపాయం - తన రక్షణభారాన్ని భగవానుని సన్నిధిలో 
అర్పించి, తాను నిర్భయుడై, నిర్భరుడై ఉండడమే. కనుక, ఇది మిగిలిన మూడు 
ఉపాయాలకంటే విలక్షణమైనది. జీవుని భగవదేకపారతం(త్ర్యస్వరూపానికి 
అనుగుణమైనది. (శ్రుతికూడా దీనిని “తస్మాన్న్యాస మేషాం తపసా మతిర్తిక్త మాహుః” 
అని విలక్షణమోక్షో పాయంగా కీర్తించింది. “భగవత్రనృత్తివిరోధి స్వప్రవృత్తినివృత్తిః 
ప్రపత్తి" (తన రక్షణకోసం భగవానుడు చేసే ప్రయత్నాన్ని జీవుడు స్వప్రయత్నంతో 
అడ్డుకోకుండా ఉండడమే (ప్రపత్తి అంటే-) అనే ప్రపత్తి నిర్వచనం (ప్రకారం ఇక్కడ 
స్మరణీయం. ఈ విధంగా శ్రియఃపతి చరణారవిందాలలో శరణాగతిని చేసి- 


(ఆత్మవాన్‌) - ఆత్మను కల్షినవాడై- అని అర్థం. “ప్రపద్య ఆత్మవాన్‌” అని 
అన్నందున శ్రీమన్నారాయణుని (ప్రపత్తి చేసిన తరువాతనే జీవుడు ఆత్మను 
కల్గినవాడవుతాడనే అర్థస్వారస్యం స్ఫురిస్తుంది. భక్తిసారులు ఈ అర్థాన్ని “అను 
నాన్‌ పిబన్టిలేన్‌ పిజన్షపిన్‌ ముణన్లిలేన్‌” అని అనుసంధించారు. భగవత్సంబంధ 
రహితమైన జన్మ జన్మ కానేకాదని, సదాచార్యునిద్వారా భగవానుని ఆశ్రయించి 
నపుడు కలిన జ్ఞానజన్మే నిజమైన జన్మ అనే ఉద్దేశ్యంతోనే ఆఖగ్యార్డు పైసూక్తిని 
పలికారు. పంచసంస్కారాలలో దాస్యనామం ఒకటికదా. ఈనామమే జీవస్వరూపా 
నికి అనురూపమైన నామం. సదాచార్యుని ద్వారా భగవానుని ఆశ్రయించి నిజమైన 
జన్మను పొందిన ముముక్షువు దేహయాత్రపట్ట విరక్తుడై, ఆత్మయా(త్రపట్ల రక్తిని 
కలవాడై, భగవానుని అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ, భగవద్భాగవతాచార్య 
సేవలనే ధారకపోషకభోగ్యాలుగా కలవాడై, శేషజీవితాన్ని గడుపుతాడు. 


పరమార్దస్తుతి (శ్రోకద్వయం) 9 


(ప్రారబ్ధం పరిభుజ్య కర్మశకలం ప్రక్షీణకర్మాంతరః)- జీవుడు చేసే కర్మలు 
ప్రారబ్ద- సంచిత - ఆగామి రూపాలలో మూడు విధాలు. ప్రారబ్దకర్మ అంటే- 
ఫలాన్ని ఇవ్వడం ఆరంభించిన కర్మలు. ఇవి ధనుస్సునుండి లక్ష్యాన్ని గురిపెట్టి 
వదలిన బాణాలవంటివి. ఇవి అనుభవైకవినాశ్యాలు. సంచితకర్మలంటే -జీవునిచే 
అతడు శరణాగతి చేయడానికి ముందు చేయబడిన, ఇంకా ఫలించడం 
ఆరంభించని కర్మలు. ఇవి అంబులపొదిలోని, ఇంకా ఎక్కు పెట్టని బాణాల వంటివి. 
ఇక, ఆగామికర్మలు- శరణాగతి చేసిన తరువాత జీవుని అజ్ఞాన- ప్రమాదాలవల్ల, 
రుచివాసనల కారణంగా అసంకల్పితంగా చేయబడేవి. ఈ మూడిటిలో, ఆగామి 
కర్మలు (ప్రపత్తిమహిమచేత (ప్రపన్నుని అంటవు. ఇంతకుముందు అనుభవించి 
మిగిలిన ప్రారబ్దకర్మలను (ప్రపన్నుడు జీవించి ఉన్నంతవరకు అనుభవిస్తాడు. 
ఇంకా ఏమయినా ప్రారబ్దకర్మశేషం ఉంటే అది, సంచితకర్మలు-ఈ రెండు 
భగవానుని సంకల్పబలంచేత నిళ్ళేషంగా నశింపజేయబడుతాయి. “సుహృదః 
సాధుకృత్యామ్‌, ద్విషంతః పాపకృత్యామ్‌” అనే రీతిలో అనుభవించగా మిగిలిన 
ప్రారబ్దకర్మలలో, పుణ్యకర్మలు (ప్రపన్నుని అనుకూల వర్గాన్ని, పాపాలు 
ప్రతికూలవర్గాన్ని చేరతాయి. భగదత్తుడు అర్జునుని ప్రయోగించిన శక్తికి శ్రీకృష్ణుడు 
తానెదురు నిలచి, తన వక్షస్సులో గ్రహించిన మహాభారతంలోని వృత్తాంతం దీనికి 
తార్కాణం. సముద్రునిపై గురి పెట్టిన బాణాన్ని ఆ సముద్రునకు శత్రువులైన 
అసురులపై ప్రయోగించిన శ్రీరామాయణ వృత్తాంతం కూడా దీనికి ఉదాహరణ. 
“శెయ్‌కున్హావరుమ్‌ తీమై ఉన్నడియార్‌క్కు త్తీర్‌త్తు అశురర్‌క్కుత్తీమైకళ్‌ శెయ్‌ 
కున్హా!” (తిరువాయ్‌-2-6-1) అని ఈ శ్రుత్యర్థాన్ని నమ్మాకగ్రార్డు ద్రావిడీకరించారు. 
ఈవిధంగా దేహావసానంలో ప్రపన్నుని ప్రారబ్ద-సంచిత- ఆగామికర్మలన్నీ 
తీరినందున అతడు పూర్తిగా కర్మవినిర్ముక్తుడు కాగలడు. కర్మజ్ఞానభక్తులనే 
ఉపాయాలను అనుష్టించేవారుమాత్రం స్వప్రయత్నం చేతనే ఈ మూడు విధాలైన 
కర్మలను తీర్చుకోవలసి ఉన్నది. అందువల్ల వారికి ప్రకృత జన్మావసానంలో మోక్షం 
కల్గుతుంది- అనే నిశ్చయం లేదు. దృప్తప్రపన్నునకు మాత్రం “దేహావసానే మోక్షః 
స్యాత్‌” అనే రీతిలో ప్రకృతజన్మ చివర మోక్షం సిద్దిస్తుంది. ఆర్తప్రపన్నుడు ప్రపత్తి 
చేసిన వెనువెంటనే మోక్షసిద్దికోసం తహతహలాడతాడు కనుక, అతని ప్రారబ్ద 
కర్మలు అన్నీ “సాధ్య భక్తి స్తు సా హంత్రీ ప్రారబ్దస్యాపి భూయసీ” అనే రీతిలో 
భగవత్సంకల్పవశంచేత ప్రపత్తిద్యారా నశిస్తాయి. శ్లోకంలోని “పరిభుజ్య” అనే 
పదం ద్వారా ప్రపన్నుని కర్మశేషం నిశ్శేషంగా తీరిపోతుందని తెలుపబడింది. 


10 పరమార్హస్తుతి (శ్రోకద్వయం) 


“కర్మశకలమ్‌” అనే పదం ద్వారా ప్రపత్తి చేసిన తరువాత ప్రపన్నుడు అనుభవించి 
తీరవలసిన కర్మను చూస్తే అది చాలా స్వల్పంగా తోస్తుందనే అభిప్రాయం 
వ్యక్తమవుతుంది. 


(న్యాసాదేవ నిరంకుశేశ్వరదయానిర్జూనమాయాన్వయః)- న్యాసమంటే- 
ప్రపత్తి. ప్రపన్నుడు చేసిన ప్రపత్తి అనేది రక్షణాపేక్షయే కదా. “సర్వజ్ఞోల_పి విశ్వేశః 
సదా కారుణికోతి పి సన్‌, సంసారతంత్రవాహిత్వాత్‌ రక్ష్యా పేక్షాం ప్రతీక్షతే” 
(భగవానుడు అన్నిటిని తెలిసినవాడైనా, సదా కరుణను సహజంగా కలవాడైనా, 
సంసారతం[త్రనిర్వాకుడు- అంటే- ఆయా బీవులు చేసిన కర్మలకు అనుగుణంగా 
వారికి ఫలాన్ని ఇచ్చేవాడైనందున-రక్షింపబడవ వలసిన జీవులనుండి రక్షణ 
ప్రార్థనను ఎదురు చూస్తాడు) అనే రీతిలో ప్రపన్నుడు చేసిన శరణాగతిరూపంలోని 
రక్షణ (ప్రార్థనను చూచి కరుణాళువైన భగవానుని మనస్సు కజగుతుంది. ఆ 
విధంగా ప్రార్థించినవానికి భగవానుడు (ప్రకృతిసంబంధాన్ని సవాసనగా తీరుస్తాడు. 
భగవానుడు నిరంకుశుడు కనుక అతని సంకల్పానికి ఎదురొడ్డి నిలచేవాడెవడు 
లేడు. “త్రాతుం న శక్తా యుధి రామవధ్యమ్‌” (శ్రీరాముడు వధించదలచినవానిని 
రక్షించగలవాడెవడూ లేడు) అనే హనుమానుని సూక్తి దీనిని తెల్పుతున్నది. “న 
తస్యేశే కశ్చన” (భగవానుని శాసించేవాడెవడూ లేడు) ఇత్యాది (శ్రుతులీ విషయాన్ని 
తెల్పుతున్నవి. ఈ విధంగా భగవానుడు ప్రపన్నుని ప్రకృతిసంబంధాన్ని తీర్చడం 
ఏ ప్రయోజనాన్ని ఆశించి చేయడు - కేవలం దయతోనే - అనే సంగతిని 
“దయానిర్ణూన” అనే పదం తెల్పుతున్నది. “వెటిదే అరుళ్‌ శెయ్‌వర్‌” అని దివ్యసూరి 
సూక్తి “దయా హి నామ స్వార్థనిరపీక్షా పరదుఃఖాసహిష్ట్ణుతా” (దయ అంటే- ఏ 
స్వార్థం లేని, ఇతరుల దుఃఖాన్ని సహించలేని స్వభావం) - అని కదా దయా 
నిర్వచనం. “దయానిర్ణూన” అని అన్నందున (ప్రకృతిసంబంధాన్ని పోగొట్టడంలో 
దయ ఒక ఖడ్గంవంటి ఆయుధం అని స్సురిస్తున్నది. నమ్మాకగ్వార్టు కూడా 
పెరియతిరువన్దాది ప్రబంధంలో- “అరుళ్‌ ఎన్నుమ్‌ తణ్డాల్‌ అడిత్తు” అని దయను 
ఒక దండంగా (ఆయుధంగా) పలికారు కదా! 


(హార్దానుగ్రహలబ్ద్బమధ్యధమనిద్వారాత్‌ బహిర్నిర్గతః) - అంతర్యామి రూపంలో 
జీవుల హృదయాంతరాళంలో సదా నివసిస్తూ, వారి సత్తాధారకుడైన భగవానుని 
అనుగ్రహంవల్ల సుషుమ్నా అనే మధ్యనాడిద్వారా శరీరావసాన సమయంలో 
ప్రపన్నుడు శరీరం బయటకు వెలువడతాడు. భగవానుడు సర్వప్రాణుల హృదయ 


పరమార్దస్తుతి (శ్రోకద్వయం) 11 


కోశాలలో వారి సత్తాస్థితి ప్రవృత్తులను నియమిస్తూ ఉంటాడని పలు ప్రమాణాలు 
తెల్పుతున్నవి. “అంగుష్టమాత్రః పురుషః మధ్య ఆత్మని తిష్టతి, ఈశానో 
భూతభవ్యస్య”, “అంతః ప్రవిష్టః శాస్తా జనానాం సర్వాత్మా” ఇత్యాది శ్రుతులు, 
“గుహాం ప్రవిష్థా ఆత్మానౌ హి తద్దర్భనాతొ” ఇత్యాది బ్రహ్మసూత్రాలు, “ఉళ్ళెయే 
పది కిడన్దు సత్తెయే పిడిత్తుక్కొణ్డు పోరుమ్‌” ఇత్యాది పూర్వాచార్యసూక్తులు 
స్మరణీయాలు. సర్వస్వామి అయిన భగవానుడు తన సొత్తు అయిన జీవుని 
అనాదికాలంగా కోల్పోయి బాధపడేటపుడు, జీవుడు చేసిన రక్షణ ప్రార్థనను చూచి 
అతనిని రక్షించడంలో తనకిచ్చిన అవకాశాన్ని జారవిడువడు కదా! ఇక ఏనాటికీ 
ప్రపన్నుడు ప్రకృతి సంబంధానికి వశం కాకుండా ఉండేటట్లుగా అంతర్యామియెన 
హార్దజనార్దనుడు “అమలజ్ఞలళాక విళ్రలీక్కుమ్‌” అనే రీతిలో తన చల్లని, తీయని 
పావనాలైన కటాక్షాలను అతనిపై నిర్యాణసమయంలో కురిపిస్తాడు “అహం 
స్మరామి” అనే తన ప్రతిజ్ఞకు అనుగుణంగా స్మరించి, సుషుమ్నా అనే మధ్యనాడి 
ద్వారా ప్రపన్నుడు ప్రాకృతదేహం నుండి బయటకు వచ్చేటట్టుగా దారి చూపిస్తాడు. 
ఈ సుషుమ్నా నాడి ఇడా, పింగళా - అనే రెండు నాడుల మధ్య ఉన్నది కనుక, 
దీనికి మధ్య ధమని(మధ్యనాడి) అని పేరు. ఈవిధంగా భగవానుని అనుగ్రహం 
వల్ల మధ్యనాడి నుండి నిష్క్రమణం సంభవిస్తుందని తెలుపబడడం వల్ల “అంతిమ 
స్మృతి వర్దనమ్‌” అనే రీతిలోని అంతిమస్మృతి నియమం లేదని తెలుస్తున్నది. 
ఈ మొదటి శ్లోకంలో జీవుడు ప్రాకృతసంబంధాన్ని తీర్చుకొనే పర్యంతంగల 
వివరం తెలుపబడింది. 


2) ముక్తోం ర్చిర్దినపూర్వపక్ష షడుదజ్‌ మాసాబ్బవాతాంశుమత్‌ 

గః విద్యుద్వరుణేంద్రధాతృ మహితః సీమాంతసింధ్వాప్లుతః 

శ్రీవైకుంఠ ముపేత్య నిత్యమజడం తస్మిన్‌ సరబహ్మణః 

సాయుజ్యం సమవాప్య నందతి సమం తేనైన ధన్యః పుమాన్‌ ॥ 

ఈవిధంగా ముక్తిని పొందిన పురుషుడు అర్చిస్తు - దినం - శుక్లపక్షం - 
ఉత్తరాయణం - సంవత్సరం - వాయువు - ఆదిత్యుడు - చంద్రుడు - విద్యుత్తు 
వరుణుడు - ఇంద్రుడు - ప్రజాపతి అనే అతివాహిక పురుషులచే సత్కరింప 
బడినవాడై, ప్రకృతిమండలం చివరివరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండే 
విరజానదిలో స్నానంచేసి, ప్రకృతిసంబంధవాసనను పూర్తిగా నశింపజేసికొని 
నిత్యమైనది, జడం కానిది అయిన వైకుంఠనగరంలో (ప్రవేశం చేస్తాడు. అక్కడ 


12 పరమార్హస్తుతి (శ్రోకద్వయం) 


అమానవుని కరస్పర్శతో సత్తమయమైన, (ప్రకాశించే రూపాన్ని, స్వస్వరూపా 
విర్భావాన్ని పొంది. పరమాత్మతో సామ్యాన్ని పొందుతాడు. భగవానునితో కలసి 
ముక్తానందాన్ని పొందుతాడు. అపుడే పురుషుడు (జీవుడు) ధన్యుడవుతున్నాడు. 


(ముక్తః) - ముక్తుడని అర్థం. ఇంతకుముందు తెలుపబడిన రీతిలో ప్రకృతి 
సంబంధంనుండి ముక్తిని పొందిన ప్రపన్నుడు అర్చిరాదిగతిద్యారా పరమపదాన్ని 
చేరే క్రమం ఎటువంటిదో, అక్కడ అతడు పొందే ఆనందం ఎటువంటిదో ఈ 
శ్లోకంలో తెలుపబడుతున్నది. “ముక్తి అనే వ్యవహారం ్రకృతిసంబంధం తీరిన 
తరువాతనే కల్లుతుందనే విషయం దీనివల్ల తెలుస్తున్నది. అందువల్ల జీవన్ముక్తుడనే 
కొందణీ వ్యవహారం అ(ప్రధానమేకాని, ముఖ్యం కాదని గమనించాలి. 


(అర్చిర్దిన.. ధాత్సమహితః) - ప్రకృతిసంబంధంనుండి ముక్తిని పొందిన 
జీవుడు పయనించే అర్చిరాది మార్గాన్ని ఛాందోగ్యోపనిషత్తు- “అర్చిషమేవాభిసం 
భవంతి, అర్బిషో౭_ హ రహ్న ఆపూర్యమాణపక్ష మాపూర్యమాణపక్షాత్‌” ఇత్యాదిగా 
తెలియజేసింది. శ్రీపిళ్ళైలోకాచార్యులవారు అర్చిరాది- అనే రహస్య(గ్రంథంలోని 
ద్వితీయ ప్రకరణంలో దీనినిగూర్చి విశదంగా తెలిపారు. 


ముక్తుడు ముందుగా అర్బిరాభిమాని పురుషుని చేరతాడు. ఆ పురుషుడు 
ముక్తుని వెంట తీసికొనిపోగా అహాభిమానిదేవతను, ఆ పిమ్మట వరుసగా 
శుక్లపక్షాభిమానిని, ఉత్తరాయణాభిమానిని, సంవత్సరాభిమానిని, వాయువును 
చేరతాడు. వారు తనను తోడ్కొనిపోగా “ప్రవిశ్య చ సహస్రాంశుమ్‌” (సూర్య 
మండలాన్ని ప్రవేశించి) అనే రీతిలో సూర్యమండలాన్ని చేరి, దానిని దాటి చంద్ర 
మండలాన్ని ప్రవేశిస్తాడు. అతడు సత్కరించగా పయనించి వైద్యుత పురుషుని 
చేరతాడు. ఈ వైద్యుత పురుషుడే అమానవుడు. అతడు వెంట తీసికొనిపోగా 
వరుణుని, [తైలోక్యపాలకుడైన ఇంద్రుని, తరువాత ప్రజాపతిని చేరతాడు. (వరుణ, 
ఇం(ద్ర, ప్రజాపతులు కేవలము అనుగ్రాహకులు మాత్రమే. వారికి ఆతివాహికత్వము 
లేదు.) ఆ తర్వాత బ్రహ్మాండాన్ని, ఒక దానికి ఇంకొకటి పదింతలుగా ఉండే 
ఏడు ఆవరణాలను, చివరగా మూల(ప్రకృతిని దాటతాడు. పూర్వం తాను 
సంసారియై ఉండే సమయంలో, యమలోకంలో పడిన బాధలవల్ల కల్గిన శ్రమ 
తీరేటట్టుగా మిక్కిలి సుఖకరమైన మార్గంలో పయనిస్తాడు, 


(సీమాంతసింధ్వాప్లత)- (క్రమంగా “స ఆగచ్చతి విరజాతీరమ్‌” అనే కౌషీతకీ 
ఉపనిషత్తులో చెప్పబడిన రీతిలో అమృతనదియై, వైతరణికి విరుద్ధమైన విరజానదిని 


పరమార్దస్తుతి (శ్రోకద్వయం) 13 


చేరి, దానిలో స్నానమాడతాడు. ఆ విరజాస్నానప్రభావంచేత సూక్ష్మ శరీరసంబంధం 
పూర్తిగా తీరిపోగా, “సూర్యకోటి ప్రతీకాశఃి (వేయిమంది సూర్యుల కాంతితో సాటి 
వచ్చే కాంతిని కలవాడై) అనే రీతిలో సహజమైన, నిరవధికమైన తేజస్సును 
కలవాడవుతాడు. చతుర్భుజుడు, శంఖచ(క్రధారి, విరజానదీతీరంలో వేచి ఉండేవాడైన 
అమానవపురుషుని సమీపించి, అతడు తన చేతులతో స్పృశించగా లావణ్య 
సౌందర్యాదులను కల్లినది, శుద్దసత్వమయమైనది, భగవదనుభవ (కైంకర్య) 
సాధనమైన దివ్యరూపాన్ని పొందుతాడు. (ఈ అమానవ పురుషుడు ఆతివాహికు 
జైన అమానవపురుషుని కంటే భిన్నుడు.) 


(శ్రీవైకుంఠ ముపేత్య నిత్యమజడమ్‌) - “ తిపాదస్యామృతం దిని” అని 
క్రీర్తింపబడే పరమపదలోకాన్ని చేరి, అక్కడ “తం పంచశతాన్యప్పరసాం 
ప్రతిధావంతి” (అయిదు వందలమంది దివ్యలైన అప్సరసలు ముక్తుని అనుసరిస్తూ 
సేవచేస్తారు) అనే (శ్రుతివాక్య(క్రమంలో, దివ్యాప్పరసలద్యారా దివ్యమాలికలచే, 
దివ్యవ(స్తాలచే, దివ్యగంధానులేపనాలచే, దివ్యాంజనాలచే, దివ్యాలంకారాలచే 
ముక్తాలంకారం చేయబడతాడు. భగవానుని ఆజ్ఞానుసారం వైనతేయుడు తెచ్చిన 
దివ్యవిమానాన్ని ఎక్కి, వైకుంఠదివ్యనగరాన్ని చేరతాడు. అక్కడ రాజమార్గంలో 
పయనిస్తూ భగవద్దివ్యవిమానాన్ని సమీపించి మాటి మాటికి భక్తితో, వినమ్రతతో 
భగవానునకు నమస్కరిస్తాడు. కొంతదూం ప్రయాణించి ఆనందమయమైన వేయి 
స్తంభాలను కల ఆస్థానమండపాన్ని చేరతాడు. 


(తస్మిన్‌ పర బ్రహ్మణః సాయుజ్యం సమవాస్య) - అక్కడ సదా భగవత్కైంకర్యాన్ని 
చేస్తూ, “నమో నారాయణాయ” అని నమస్కరించే నిత్యసూరులను ముక్తులను 
దర్శించి, వారు పలికే మధురవాక్యాలను వింటాడు. దివ్యాస్థానసమీపంలో 
శంఖచ(క్రాదిదివ్యాయుధాలు తమకు అనుగుణమైన శరీరపరిగ్రహాన్ని చేసి దారి 
చూపగా దివ్యసింహాసనంలో ఆసీనుడైన భగవానుని దివ్యపర్యంకాన్ని సమీపించి, 
దానిని అధిరోహిస్తాడు. మహానందంతో భగవానునకు నమస్కరిస్తాడు. తనను 
చూచి ఆదరంతో దగ్గరకు తీసుకొని, ఒడిలో కూర్చుండబెట్టుకొన్న భగవానుడు 
“నీవెవరు?” అని అడుగగా, “నేను నీకు ప్రకారభూతుడను, నీకు శేషమై, నీకు 
భోగ్యమై ఉన్నాను” అని సమాధానాన్ని పల్కి, భగవదనుజ్ఞతో సర్వదేశ- సర్వకాల- 
సర్వావస్థలకు అనుగుణమైన కైంకర్యాన్ని చేస్తూ ఉంటాడు. “సో౭_శ్నుతే సర్వాన్‌ 
కామాన్‌ సహ బ్రహ్మణా విపశ్చితా” అని వేదంలో చెప్పబడిన రీతిలో సాయుజ్యాన్ని 


14 పరమార్హస్తుతి (శ్రోకద్వయం) 


పొందుతాడు. “న కాల స్తత్ర వై ప్రభుః అనే రీతిలో పరమపదం కాలకృత 
విపరిణామం లేని చోటు కనుక, శుద్దసత్య్యమయమైనది, స్వయం (ప్రకాశకమైనది 
కనుక అజడం. “సాయుజ్య ముభయో రత భోక్తన్యస్యావి శిష్టతా” (సాయుజ్య 
మంటే- జీవపరమాత్మలకు భోగ్యవస్తువు ఒకటిగా ఉండడమే) -అని సాయుజ్యం 
నిర్వచింపబడింది. భగవానుని స్వరూపరూపగుణ విభూత్యాదులు ముక్తునకువలెనే, 
భగవానునకు కూడా “తతో8 పి తత్‌ ప్రియతరమ్‌” అనే రీతిలో అనుభావ్యాలు 
కనుక, జీవుడు పరమాత్మతో సాయుజ్యాన్ని పొందుతాడని చెప్పబడింది. 
ముక్తదశలో జీవుడు అనుభవించి ఆనందించేవి - భగవత్‌ స్వరూపరూపగుణ 
విభూత్యాదులే కదా! భగవానుని ఆనందం- స్వాధీనం కాగా, ముక్తానందం 
భగవత్సంకల్పాధీనమై ఉంటుంది. అంతే తప్ప, జీవపరబ్రహ్మల ఆనందాంశంలో 
తారతమ్యం ఉండదు. 


(తేనైవ ధన్యః పుమాన్‌) - ఈ విధంగా ఆ భగవానునిచేతనే జీవుడు 
భగవత్కైంకర్యరూపసంపదను పొందినవాడై ఆనందిస్తున్నాడు. ఇచటి “ఏవ” అనే 
పదాన్ని “సర్వం వాక్యం సావధారణ” మనే [క్రమంలో “తేనైవ, నందత్యేవ, సనుమేవ” 
అని సుఖంలో, సామ్యంలో పరమాత్మలో అన్వయించి అర్థం చెప్పడం సరసం. 
“నందత్యేవ” అనే అన్వయం వల్ల ఎల్లప్పుడు ఆనందిస్తాడనే అర్థం స్ఫురిస్తుంది 
కనుక, ముక్తుడు తిరిగి సంసారంలో పడే అవకాశం ఎంతమాత్రం లేదని 
తెలుస్తున్నది. “న చ పునరావర్తతే న చ పునరావర్తతే” అని (శ్రుతికూడా ఈ 
విషయాన్ని తెలిపింది. ఆకగ్యార్డు కూడా “మీట్బి యిన్ది వైకున్దమానకర్‌' అని 
అన్నారు. 

ప్రాతర్షిత్యానుసంధేయం పరమార్థం ముముక్షుభిః | 

శ్లోకద్వయేన సంక్షిప్తం సువ్యక్తం వరదో (బనీత్‌ ॥ 


ఉదయకాలంలో ముముక్షువులు నిత్యం అనుసంధించదగిన పరమార్ధాన్ని 
శ్రీవాత్సవరదార్యులనబడే నడాదూర్‌ అమ్మాళ్‌ రెండు శ్లోకాలతో క్టుప్తంగా, 
౧ (Seam) 


15 


పెరియ పెరుమాళ్ళు (శ్రీరంగనాథుడు) పంగుని - రోహిణి 
తిరునక్షత తనియన్‌ 


తపస్యే మాసి రోహిణ్యాం తటే సహ్యభువః స్థితమ్‌ I 
శ్రీరజ్ఞశాయినం వనే సేవితం సర్వదేశికైః ॥ 
కన యి (జ 


ఫాల్గునమాసంలోని రోహిణీ నక్షత్రంలో కావేరీ నదీతీరంలో నిలచినవాడు, 
ఆచార్యులందటిచే సేవింపబడినవాడైన రంగనాథుని నమస్కరిస్తున్నాను. 


నిత్యతనియన్‌ 


శ్రీస్తనాభరణం తేజః శ్రీరజ్జేశయ మాశ్రయే | 
చిన్తాముణి మివోద్భాన్త ముత్సజ్లేత_నన్తభోగినః ॥ 


లక్ష్మీదేవి వక్షస్సుకు ఆభరణంవంటివాడు, ఆదిశేషుని ఒడిలో (ప్రకాశించే 
చింతామణి వంటివాడు, తేజోరూపుడైన శ్రీరంగనాథుని ఆశ్రయిస్తున్నాను. 


తిరుమకళుమ్‌ మణ్మకళుమ్‌ శిణక్క వన్లోన్‌ వాభ్రీయే 

శెయ్య విడై త్తాయ్‌మకళాల్‌ శేవిప్పోన్‌ వాభ్రీయే 
ఇరువిశుమ్బిల్‌ వీశ్ర్‌శ్రరుక్కు మిమైయవర్‌కోన్‌ వాజ్రియే 

ఇడర్‌ కడియ స్పాణ్కుడలై ఎయ్‌తినాన్‌ వాభ్రీయే 
అరియ తయరతన్‌నుకనాయ్‌ అవతరిత్తాన్‌ వ్యారీయే 

అన్దరియామిత్తువము మాయినాన్‌ వాభ్రీయే 
పెరుకి వరుమ్‌ పొన్నినడుప్పిన్‌ తుయిన్దాన్‌ వాళ్రలీయే 

పెరియ పెరుమాళ్‌ ఎబ్లళ్‌ పిరాన్‌ అడికళ్‌ వాళ్రలీయే. 


లక్ష్మీదేవి, భూదేవి ఆనందించేటట్టు వేంచేసినవానికి మంగళం. తాను 
ఆజ్ఞాపించగా దేవేరులచే సేవింపబడేవానికి మంగళం. విశాలమైన పరమపదంలో 
వేంచేసి ఉండే నిత్యసూరుల నాథునకు మంగళం. భక్తుల దుఃఖం తీర్చడంకోసం 
వ్యూహరూపుడై పాలసముద్రాన్ని చేరినవానికి మంగళం. అరుదైన దశరథనందనుడై 
అవతరించిన వానికి మంగళం. అంతర్యామిత్యాన్ని పొందిన వానికి మంగళం. 
ప్రవహించి వచ్చే కావేరీనది నడుమ అర్సారూపుడై శయనించినవానికి మంగళం. 


మన స్వామి అయిన పెరియ పెరుమాళ్‌ శ్రీచరణాలకు మంగళం. 


16 వాశ్రరీతిరునామాలు 


1. పొయ్‌కై ఆశ్రీగ్ర్వ్వార్లు (తులామాసం - శ్రవణ నక్షత్రం) 


తిరునక్షత్ర తనియన్‌ 


తులాయాం శ్రవణే జాతం కాంచ్యాం కాంచనవారిజాత్‌ । 
ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగిన మాశ్రయే ॥ 


ద్యాపరయుగంలో తులా మాసంలో (శ్రవణానక్షత్రంలో కంచికి సమీపంలోని 
తిరువెశికా అనే క్షేత్రంలో స్వర్లకమలం నుండి భగవానుని పాంచజన్యమనబడే 
శంఖంయొక్క అంశం వల్ల అవతరించిన పొయ్‌కై ఆగ్ర్యార్లను ఆశ్రయిస్తున్నాను. 


నిత్య తనియన్‌ 
కాంచ్యాం సరసి హేమాబ్టే జాతం కాసారయోగినమ్‌ । 
కలయే యః శ్రియఃపత్యై రవిం దీప మకల్పయత్‌ ॥ 


కాంచీనగరంలోని సరస్సులో బంగారు తామరలో జన్మించి, శ్రీమన్నారాయణు 
నకు సూర్యుని దీపంగా వెల్లించిన పొయ్‌కై ఆకగ్యార్లను ధ్యానిస్తున్నాను. 
వా!గీ త్తిరునామం 
శెయ్య తులావోణత్తిల్‌ శెకత్తుదిత్తాన్‌ వాకరీయే 
తిరుకచ్చి మానకరమ్‌ శెకరీక్క వన్లోన్‌ వాకరీయే 
వైయమ్‌ తకళి నూటుమ్‌ వకుత్తురైత్తాన్‌ వాశ్రలీయే 
వనశమలర్‌ క్కరువదనిల్‌ వన్షమైన్హాన్‌ వాశ్రలీయే 
వెయ్య కదిరోన్‌తన్నై విళక్కిట్టాన్‌ వ్యాలీయే 
వేజ్జడవర్‌ తిరుమలైయై విరుమ్సువన్‌ వాభ్రీయే 
పొయ్‌కైముని వడివశ్రంకుమ్‌ పొజ్స్పదముమ్‌ వాకలీయే 
పొన్‌ ముడివుమ్‌ తిరుముకముమ్‌ పూదలత్తిల్‌ వాశ్రలీయే 


అందమైన తులామాసంలోని (శ్రవణ నక్షత్రంలో ఈ జగత్తులో ఉదయించిన 
వారికి మంగళం. కాంచీనగరం (ప్రకాశించేటట్లు ఉదయించినవారికి మంగళం. “వైయమ్‌ 
తకళి” అని ప్రారంభించి నూణుపాశురాలను అను[గ్రహించినవారికి మంగళం. తామర 
పూవు అనే తల్లి గర్భంలో ఉన్నవారికి మంగళం. వేడికిరణాలను కల సూర్యుని భగవానునకు 
దీపంగా చేసినవారికి మంగళం. శ్రీ వేంకటేశ్వరుని వేంకటాచలాన్ని విశేషంగా ఆదరించే 
వారికి మంగళం. పొయ్‌కై ఆగ్ర్య్యార్ల రూపసౌందర్యానికి, బంగారంవలె అందమైన 
వారి శ్రీచరణాలకు మంగళం. వారి బంగారు కిరీటానికి, తిరుముఖానికి ఈ లోకంలో 
మంగళం. 


వానీతిరు నామాలు 17 


2. పూదత్తాగ్వార్లు (తులామాసం - ధనిష్టా నక్షత్రం) 


తిరునక్షత తనియన్‌ 
తులాధనిష్టాసంభూతం భూతం కల్లోలమాలినః | 
తీరే పుల్లోత్సలే మల్లపుర్యా మీడే గదాంశజమ్‌ ॥ 
తులామాసంలో ధనిష్టా నక్షత్రంలో సముద్ర తీరంలో ఉండే తిరుక్కడల్‌మల్లై 
అనే దివ్యదేశంలో పూచిన నల్లకలువలోనుండి భగవానుని కౌమోదకి అనే గదయొక్క 
అంశతో అవతరించిన పూదత్తాగ్యార్లను స్తుతిస్తున్నాను. 


నిత్య తనియన్‌ 
మల్హాపురపురాధీశం మాధవీకుసుమోద్భ వమ్‌ | 
భూతం నమామి యో విష్ణోః జ్ఞానదీప మకల్పయత్‌ ॥ 
పరమపురుషునకు జ్ఞానాన్ని దీపంగా వెలిగించినవారు, మాధవీ కుసుమం నుండి 
ఉద్భవించినవారు, తిరుక్కడల్‌ మల్టై అనే దివ్యక్షేత్రంలో అవతరించినవారైన 
పూదత్తాాగ్యార్లకు నమస్కరిస్తున్నాను. 
వాళ్టీలీత్తిరునామం 
“అన్నే తకళి” నూజుమ్‌ అరుళినాన్‌ వ్యారీయే 
ఐప్పశియిల్‌ అవిట్టత్తిల్‌ అవతరిత్తాన్‌ వాకరీయే 
నన్‌పుకటల్‌ శేర్‌ కురుక్కత్తి నాణ్‌ మలరోన్‌ వాక్డలీయే 
నల్ల తిరుక్కడన్‌మలై నాదనార్‌ వ్యాగరీయే 
ఇన్సురుకు శిబ్లై తిరి ఇట్ట పిరాన్‌ వాళ్రలీయే 
ఎశ్టీరీల్‌ శ్లానచ్చుడర్‌ విళక్కై ఏశ్ర్‌ఖ్రినాన్‌ వాశ్రలీయే 
పొన్‌ పురైయుమ్‌ తిరువరజ్లర్‌ పుకశ్రిరురైప్పోన్‌ వాకలీయే 
పూదత్తార్‌ తాలిణై ఇప్పూదలత్తిల్‌ వ్యాల్రయే 
“అన్చే తకళి” అని ప్రారంభమయే నూయు పాశురాలను అనుగ్రహించిన వారికి 
మంగళం. అల్సిశిమాసంలో ధనిష్టానక్షత్రంలో అను[గ్రహించినవారికి మంగళం. గొప్ప 
కీర్తిని కల, మాధవీ పుష్పంలో అవతరించినవారికి మంగళం. ఆనందంతో కరిగే తమ 
మనస్సును వత్తిగా చేసిన స్వామికి మంగళం. ప్రకాశించే జ్ఞానదీపాన్ని వెల్లించినవారికి 
మంగళం. శ్రీరంగనాథుని కీర్తిని పాడినవారికి మంగళం. పూదత్తాగ్రార్ల శ్రీచరణాలకు 
రెండిటికి ఈలోకంలో మంగళం. 


18 వాశ్రరీతిరునామాలు 


3. పేయాకగ్వార్లు (తులామాసం - శతభిషక్‌ నక్షత్రం) 


తిరునక్షత్ర తనియన్‌ 
తులాశతభిషగ్దాతం మయూరపురి కైరవాత్‌ | 
మహాంతం మహదాఖ్యాతం నందే శ్రీనందకాంశజమ్‌ ॥ 
అల్సిశిమాసంలో శతభిషక్‌ నక్షత్రంలో ఒక బావిలోని ఎజ్జతామర పూవునుండి 
మయూరపురిలో భగవానుని నందకం- అనే ఖడ్గంయొక్క అంశతో అవతరించిన 
సేయ్మాగ్యార్లకు నమస్కరిస్తున్నాను. 
నిత్య తనియన్‌ 
దృష్ట్వా హృష్టం తదా విష్ణుం రమయా నుయిలాధిపమ్‌ । 
కూపే రక్తోత్సలే జాతం మహాయోగిన మాశ్రయే ॥ 
లక్ష్మితో కూడి ఉండే నారాయణుని దర్శించి పరమానందాన్ని పొందినవారు, 
బావిలోని ఎజ్జ తామరపూవునుండి ఉద్భవించిన మహాయోగిని ఆశ్రయిస్తున్నాను. 
వాళ్రీలీ త్తిరునామం 
“తిరు క్కబ్లేన్‌” ఎన్టుమ్‌ నూణుమ్‌ శెప్పినాన్‌ వాభ్రీయే 
శిటున ఐప్పశియిల్‌ శతయమ్‌ శెనిత్త నళ్ళల్‌ వాశ్రీలీయే 
మరు క్కమశ్రీిణమ్‌ మయిలైనకర్‌ వాం వన్లోన్‌ వాలీయే 
మలర్‌క్కరియ నెయ్‌తల్‌తనిల్‌ వన్దుదిత్తాన్‌ వాకరీయే 
నెరుక్కిడవే ఇడై కరీయిల్‌ నిన్ద శెల్వన్‌ వా్య్రీయే 
నేమిచ్చజ్లన్‌ వడివ [కై నెజ్జిల్‌ వైప్పోన్‌ వాశ్రలీయే 
సెరుక్కముడన్‌ తిరుమ శ్రలశైస్సిరాన్‌ త్యారువోన్‌ వాకలీయే 
సేయ్మాగ్యార్‌ తాలిణై ఇప్పెరునిలత్తిల్‌ వాకరీయే 
“తిరు క్కళ్ణేన్‌” అని ప్రారంభమయ్యే నూణు పాశురాలను పాడినవారికి 
మంగళం. గొప్ప అల్సిశిమాసంలో శతభిషక్‌ నక్షత్రంలో అవతరించినవారికి మంగళం. 
పరిమళం గుబాళించే మయిలాపురి ఉజ్జీవించేటట్లు అవతరించినవారికి మంగళం. 
ఎజ్జ తామర పూవులో అవతరించినవారికి మంగళం. తిరుక్కోవలూర్‌లోని ఇంటి 
నడుమ భాగంలో భగవానునిచేత సంమర్హం కల్గించబడ్డ భాగ్యవంతునకు మంగళం. 
శ్రీసుదర్శన శ్రీపాంచజన్యధారి అయిన భగవానుని సౌందర్యాన్ని మనస్సులో 


వా్రలీతిరునామాలు 19 


స్మరించేవారికి మంగళం. భక్తితో తిరుమభ్ర£ణై ప్పిరాన్‌చే సేవింపబడేవారికి మంగళం. 
ఈ విశాలమైన భూలోకంలో పేయాకగ్యార్ల శ్రీచరణాలు రెండిటికి మంగళం. 


4. తిరుమఃగైశైప్పెరాన్‌ (మకర మాసం - మఘ నక్షత్రం) 


తిరునక్షత్ర తనియన్‌ 
ముఘాయాం మకరే మాపి చక్రాంశం భార్గవోద్భవమ్‌ I 
మహీసారపురాధీశం భక్తిసార మహం భజే ॥ 
మకరమాసం మఘానక్షత్రంలో సుదర్శనుని అంశతో భార్గవమహర్షికి 
కుమారుడుగా అవతరించినవారు, మహీసారపురానికి- అంటే- తిరుమక్రకై అనే 
అ(గ్రహారానికి అధిపతులైన భక్తిసారమునిని నేను భజిస్తున్నాను. 
నిత్య తనియన్‌ 
శక్తిపఖ మయవి గ్రహాత్మనే శుక్తికారజతచిత్తహారిణే । 
ముక్తిదాయకమురారిపాదయోః భక్తిసారమునయే నమో నమః ॥ 
అయిదు శక్తుల రూపంలోని అప్రాకృతాలైన పంచభూతాలతో ఏర్పడిన 
భగవానుని దివ్యరూపాన్ని తమలో కలవారు, ముత్యపు చిప్పవలె చూచేవారి 
మనస్సును ఆకర్షించేవారు, ముక్తినిచ్చే మురారి పాదాలలోని భక్తి యొక్క సారం 
మూర్తీభవించి నట్టున్నవారైన భక్తిసారమునికి మాటిమాటికి నమస్కరిస్తున్నాను. 
వా[్రీ త్తిరునామం 
అన్సుడన్‌ అన్హాది తొణ్టూ శ్‌ [్రురైత్తాన్‌ వా!pైీయే 
అగ్రుకారుమ్‌ తిరునుగీశె అమర్‌న శెల్వన్‌ వా!pీయే 
ఇన్బమికు తైయిల్‌ మకత్తిన్‌ ఇజ్లు వన్లాన్‌ వ్యారీయే 
ఎభ్టీల్‌ శన్దవిరుత్తమ్‌ నూథ్ర్‌ఖీరుపతు ఈన్లాన్‌ వాభ్రలీయే 
మున్సుకత్తిల్‌ వన్దుతిత్త మునివనార్‌ వాభ్రలీయే 
ముశ్రలు ప్పెరుక్కిల్‌ పాన్ని ఎతిర్‌ మితన్ద శొల్లోన్‌ వా్యలీయే 
నన్సునియిల్‌ నాలాయిరత్తెయినూథ్ర్‌ ఖాన్‌ వాశ్రీరీయే 
నజ్లల్‌ పత్తిశారర్‌ ఇరు నజ్సుదజ్ల్ఞల్‌ వ్యారీయే 
జీవులపట్ల (ప్రేమతో 96 పాశురాలను కల నాన్ముకన్‌ తిరువన్దాది ప్రబంధాన్ని 
అనుగ్రహించిన చెప్పిన వారికి మంగళం, అందం అతిశయించి ఉండే తిరుమ గణెలో 


20 వాశ్రరీతిరునామాలు 


వేంచేసి ఉండే భక్తిసంపన్నులకు మంగళం. బహుసుఖ(ప్రదమైన తైమాసం మఘా 
నక్షత్రంలో ఈలోకంలో అవతరించినవారికి మంగళం. ప్రకాశించే తిరుచ్చందవిరుత్త 
ప్రబంధాన్ని 120 పాశురాలతో అనుగ్రహించినవారికి మంగళం. పూర్వం ద్వాపర 
యుగంలో ఈ లోకానికి వచ్చి అవతరించిన మునీంద్రులకు మంగళం. పూర్ణమైన 
కావేరీనదీ ప్రవాహంలో ఈది ఎదురు వచ్చిన శ్రీసూక్తులను కలవారికి మంగళం. 
ఈ భూమిలో 4,700 సంవత్సరాలు జీవించినవారికి మంగళం. మన భక్తిసారుల 
చక్కని శ్రీచరణద్వయానికి మంగళం. 


5. నమ్మాగ్వార్‌ (వృషభ మాసం - విశాఖా నక్షత్రం) 


తిరునక్షత్ర తనియన్‌ 
వృషభే తు విశాఖాయాం కురుకాపురి కారిజమ్‌ । 
పాండ్యదేశే కఠే రాదౌ శఠారిం సైన్యపం భజే ॥ 


కలియుగాదిలో వైశాఖమాసంలోని విశాఖానక్షత్రంలో పాండ్యదేశంలో ఉండే 
కురుకాపురి (తిరుక్కురుకూర్‌)లో “కారియార్లొకు కుమారులై, సేనాధిపతుల 
(విప్పుక్సేనుల) అంశతో అవతరించిన శఠకోపులను భజిస్తున్నాను) అని, 


నిత్య తనియన్‌ 
మాతా పితా యువతయ స్తనయా విభూతిః 
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్‌ । 
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం 
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్చ్హ్నా ॥ 
నా వంశంలోనివారికి తల్లి, తండ్రి, భార్యలు, సంతానం, సంపద అంతా 
నియతంగా ఏ శఠకోపులో, మా ప్రపన్నకులానికి అధిపతి, మొదటివారు అయిన 
ఆ నమ్మాథార్ల, వకుళ పుష్పాలతో అందంగా (ప్రకాశించే శ్రీచరణ యుగాన్ని 
శిరసా నమస్కరిస్తున్నాను. 
వా[్రీ తిరునామం 
ఆన తిరువిరుత్తమ్‌ నూజు మరుళినాన్‌ వ్యారీయే 
ఆశిరియ మే్మెగిపాట్టు అలిత్త పిరాన్‌ వాళ్ర్రీయే 
ఈనమణ అన్హాతి ఎణ్బత్తేకయి ఈన్లాన్‌ వ్యారీయే 
ఇలకుతిరువాయ్‌మొ [రీ ఆయిరత్తొరునూథీశ్రీరణ్లు ఉరైత్తాన్‌ వాభ్రీయే 


వా్చీతిరునామాలు 21 


వానణియుమ్‌ నామాడ క్కురుకైనున్నన్‌ వాళ్రలీయే 
వైకాశి విశాకత్తిల్‌ వన్దుతిత్తాన్‌ వాభ్రీయే 

శేనైయర్‌కోన్‌ అవతారమ్‌ శెయ్‌ద నళ్ళల్‌ వాభ్రీయే 
తిరుక్కురుకై చ్చడకోపర్‌ తిరువడికళ్‌ వాభ్రీయే 


నూణు పాశురాలను కల తిరువిరుత్త ప్రబంధాన్ని అను[గ్రహించినవారికి 
మంగళం. ఏడు పాశురాలను కల తిరువాశిరియ ప్రబంధాన్ని అనుగ్రహించిన 
వారికి మంగళం. ఏ లోటు లేని రీతిలో ఎనఖైఏడు పాశురాలను కల పెరియతిరు 
వన్హాదిని అను(గ్రహించినవారికి మంగళం. ప్రకాశించే పదకొండు వందల రెండు 
పాశురాలను కల తిరువాయ్‌మొ క్రీ ప్రబంధాన్ని అను[గ్రహించిన వారికి మంగళం. 
ఆకాశాన్ని అలంకరించే గొప్ప భవనాలు కల ఆభ్యార్‌తిరునగరికి నాథులైనవారికి 
మంగళం. వైశాఖమాసం, విశాఖా నక్షత్రంలో ఈ లోకంలోకి వచ్చి అవతరించిన 
వారికి మంగళం. విషక్సేనుల అవతార రూపులైన, ఉదారులైనవారికి మంగళం. 
ఆగ్ర్యార్‌ తిరునగరికి నాథులైన శఠకోపుల శ్రీచరణాలకు మంగళమ్‌. 


వాశ్రీరీత్తిరునామం 


మేదినిలియిల్‌ వైయాశి విశాకత్తోన్‌ వాల్రీయే 
వేదత్తె శెన్షమిట్రాల్‌ విరిత్తురైత్తాన్‌ వాశ్రలీయే 
ఆదికురువాయ్‌ ప్పువియిల్‌ అవతరిత్తాన్‌ వాశ్రలీయే 
అనవరతమ్‌ శేనైయర్‌కోన్‌ అడి త్యాగ్రువోన్‌ వా[్రలీయే 
నాదనుక్కు నాలాయిరమురైత్తాన్‌ వ్యారీయే 
నన్మదురకని వణజ్లుమ్‌ నావీజన్‌ వా్యలీయే 
మాదవన్‌ పొట్సాతుకైయాయ్‌ వళర్‌న్హరుళ్యోన్‌ వ్యాలీయే 
మకిభ్రీమాణన్‌ శడకోపన్‌ వైయకత్తిల్‌ వా్రీయే 
భూలోకంలో వైశాఖ మాసం విశాఖా నక్షత్రంలో అవతరించినవారికి మంగళం. 
వేదాన్ని ద్రావిడభాషలో వివరించి పల్కినవారికి మంగళం. ప్రథమాచార్యులై ఈ భూమిలో 
అవతరించినవారికి మంగళం. సదా విషక్వేనుల శ్రీచరణాలను కొలిచేవారికి మంగళం. 
నాథమునికి నాలాయిరాన్ని అను(గ్రహించిన వారికి మంగళం. గొప్పు మధురకవులు 
నమస్కరించే వాగ్గైభవాన్ని కలవారికి మంగళం. మాధవుని అందమైన పాదుకగా 
వెలిగే వారికి మంగళం. వకుళ పుష్పాలతో అలంకరింపబడిన మాజన్‌ అనే పేరుకల 
శఠకోపులకు ఈ భూమిలో మంగళం. 


22 వాశ్రలీతిరునామాలు 


6. కులశేఖరాళ్వార్‌ (కుంభ మాసం - పునర్వసు నక్షత్రం) 


తిరునక్షత్ర తనియన్‌ 


కుంభే పునర్వసా జాతం కేరలే చోళపత్తనే | 
కాౌస్తుభాంశం ధరాధీశం కులశేఖర మాశ్రయే ॥ 


కేరళదేశంలో “కొల్లినకర్‌” (తిరు వజ్ఞిక్కళమ్‌) అనే రాజధానినగరంలో మాశిమాసం 
పునర్వసు నక్షత్రంలో భగవానుని వక్షస్థలంలో ఉండే కౌస్తుభం అనే రత్నంయొక్క 
అంశతో, చేరదేశానికి ప్రభువై అవతరించిన కులశేఖరులను ఆశ్రయిస్తున్నాను. 


నిత్య తనియన్‌ 
ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే । 
తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్‌ ॥ 
ఎవరి రాజధానినగరంలో ప్రతిదినం రంగయా(త్ర ఘోషింపబడుతున్నదో, అటు 
వంటి కులశేఖరాగ్ర్యార్లను నేను శిరసా నమస్కరిస్తున్నాను. 
వాకగీత్తిరునామం 
అజ్ఞానమామలై ప్పిఅవి ఆదరిప్పోన్‌ వా్రరియే 
అణియరజ్ఞర్‌ మణత్తూణై అదైన్దుయ్‌న్లోన్‌ వారైయే 
వజ్జినకరమ్‌ తన్నిల్‌ వాక) వన్లోన్‌ వ్యారియే 
మాశితన్నిల్‌ పునర్‌ పూశమ్‌ వన్లుదిత్తాన్‌ వాశ్రలియే 
అజ్ఞాలెన క్కుడప్పామ్బిల్‌ అజ్నై యిట్టాన్‌ వాళ్టీలీయే 
అనవరతమ్‌ ఇరామకతై అరుళుమవన్‌ వా[్రలియే 
శెజ్లూల్‌ మొ[్రలి నూశ్ర్‌1ఖ్టు శెప్పినాన్‌ వాకగీయే 
శేరలర్‌కోన్‌ శెజ్జమల త్తిరువదికళ్‌ వాళ్రలియే 
వేంకటాద్రిపై జన్మను ఆదరించినవారికి మంగళం. అందమైన శ్రీరంగంలో 
ఉండే శ్రీరంగనాథుని ఆలయంలోగల ఆమోద స్తంభాలను చేరి జీవించినవారికి 
మంగళం. తిరువంజిక్కళమ్‌ అనే క్షేత్రం తరించేటట్లు అవతరించినవారికి 
మంగళం. మాఘ మాసంలోని పునర్వసు నక్షత్రంలో అవతరించిన వారికి మంగళం. 
భయపడవద్దని అంటూ పాము ఉండే కుండలో చేయిని పెట్టి ప్రమాణం చేసిన 
వారికి మంగళం. నిత్యం శ్రీరామ గాధను ఆలకించేవారికి మంగళం. అందమైన 
నూటఅయిదు పాశరాలను పెరుమాళ్‌ తిరుమొళి ప్రబంధాన్ని అనుగ్రహించిన 


వా్రలీతిరునామాలు 23 


వారికి మంగళం. చేరదేశ ప్రభువైన కులశేఖరుల అందమైన తామరలవంటి 
పాదాలకు మంగళం. 


7. పెరియా[్రగ్రార్‌ (మిథున మాసం - స్వాతి నక్షత్రం) 


తిరునక్షత తనియన్‌ 


మిధునే స్వాతిజం విష్ణో రథాశం ధన్వినః పురే । 

ప్రపద్యే శ్వశురం విష్ణోః విష్ణుచిత్తం పురళ్ళిఖమ్‌ ॥ 

మిథునమాసం (అంటే - ఆనిమాసం)లోని స్వాతి అనే నక్షత్రంలో, విష్ణువుకు 
వాహనమైన గరుడుని అంశతో, పూర్వశిఖా శ్రీ వైప్లవ బ్రాహ్మణకులంలో అవతరించిన 
వారు, శ్రీరంగనాథునకు మామగారైన విష్ణుచిత్తులను (పెరియాథ్రార్లను) శరణు 
పొందుతున్నాను. 


నిత్య తనియన్‌ 


గురుముఖ మనధీత్య ప్రాహ వేదానశేషాన్‌ 

నరపతిపరిక్ష్‌ప్తం శుల్క మాదాతుకామః । 

శ్వశుర మమరవంద్యం రజ్ఞనాథస్య సాక్షాత్‌ 

ద్విజకులతిలకం తం నిష్టుచిత్తం నమామి॥ 

పాండ్యరాజు ఏర్పాటుచేసిన వాదశుల్కాన్ని పొందగోరి, గురువు సన్నిధిలో 

అధ్యయనం చేయకుండానే అన్ని వేదాలను సభలో పల్కినవారు, శ్రీరంగనాథుని 
సాక్షాత్తు మామగారు, నిత్యసూరులకు కూడా నమస్కరించినవారు, బ్రాహ్మణపుర 
కుల శ్రేష్టులైన విష్ణుచిత్తులను నమస్కరిస్తున్నాను. 


వాశ్రలీత్తిరునామం 


నల్ల తిరుప్పల్లాణ్లు నాన్‌ మూన్లోన్‌ వాశ్రీలీయే 

నానూఖ్ర్‌శ్రు అణుపత్తొన్దుమ్‌ నమక్కురైత్తాన్‌ వాశ్రరీయే 
శొల్లరియ వానితనిల్‌ శోది వన్హాన్‌ వాళ్రరీయే 

తొడై శూడి క్కొడుత్తవళ్‌తన్‌ తొ్రరిమ్‌ తమప్పన్‌ వ్యాగియే 
శెల్వనమ్బి తన్నైప్పోల్‌ శిఅప్పు భ్ర్‌శ్రాన్‌ వ్యారీయే 

శెన్టు కిరి యణుత్తు మాల్‌ దెయ్‌నమెన్దాన్‌ వా్టర్రీయే 


24 వాశ్రరీతిరునామాలు 


విల్లిపుత్తూర్‌ నకరత్తై విళక్కినాన్‌ వాళ్రరీయే 
వేదియర్‌కోన్‌ పట్టర్‌ పిరాన్‌ మేదినియిల్‌ వా్రరీయే 

గొప్పు తిరుప్పల్లాణ్డు ప్రబంధం పన్నెండు పాశురాలను అను[గ్రహించినవారికి 
మంగళం. 461 పాశురాలతో పెరియాగ్ర్యార్‌ తిరుమొకగీ అనుగ్రహించినవారికి 
మంగళం. వాచామగోచరమైన ఆనిమాసంలోని స్వాతీనక్షత్రంలో అవతరించినవారికి 
మంగళం. శూడిక్కుడుత్త నాచ్చియార్‌ (గోదాదేవి) తండ్రికి మంగళం. శెల్వనంబివలె 
గొప్ప వైభవాన్ని కలవారికి మంగళం. మధురకు పోయి వాదంలో జయించి వాద 
శుల్కధనం మూటను ఖండించి, భక్తవ్యామోహాన్ని కల శ్రియఃపతియే పరదైవమని 
పల్కినవారికి మంగళం. శ్రీవిల్లిపుత్తూర్‌నగరాన్ని ప్రకాశింపజేసినవారికి మంగళం. 
ఈ లోకంలో వైదికకులనాథులైన భట్టనాథులకు మంగళం. 


8. తొణ్ణరడిప్పాడి ఆకగ్వార్లు (ధనుర్మాసం - జ్యేష్ట నక్షత్రం) 
తిరునక్షత్ర తనియన్‌ 
కోదండే జ్యేష్టనక్ష త్రే మణ్బజ్ఞుడిపురోద్భవమ్‌ | 
చోళోర్వ్యాం నవననవమాలాంశం భక్తపద్రేణు మాశ్రయే I 
చోళదేశంలో “మణ్ణజ్ఞుడి” అనే నగరంలో మార్గళి (మార్గశీర్ష) మాసంలో 
జ్యేష్టానక్షత్రంలో భగవానుని “వైజయంతి” అనే వనమాలయొక్క అంశగా 
అవతరించిన తొణ్జరడిప్పాడి య్యాగ్యార్లను ఆ(శ్రయిస్తున్నాను. 


నిత్య తనియన్‌ 
తమేవ మత్వా పరవాసుదేవం రజ్లేశయం రాజవదర్హణీయమ్‌ । 
ప్రాబోధకీం యో౭_కృత సూక్తిమాలాం భక్షాజ్లీరేణుం భగవన్తమీడే॥ 
శ్రీరంగంలో శయనించిన శ్రీరంగనాథుని ఆ పరవాసుదేవునిగా, ప్రభువు 
వలె ఆరాధ్యునిగా భావించి పాశురమాలతో (ప్రాబోధిక గీతాన్ని పాడినవారు, జ్ఞానాది 
షడ్లుణపూర్ణులైన తొండరడిప్పొడి ఆగ్రార్లను స్తుతిస్తున్నాను. 
వాశ్రీరీత్తిరునామం 
మణ్బజ్ఞుడియతనై వాశ్రర్‌విత్తాన్‌ వ్యాలీయే 
మార్గకకియిల్‌ కేట్టైయతనిల్‌ వన్దుదిత్తాన్‌ వాళ్రలీయే 


వా!నీతిరు నామాలు 25 


తెణ్బిరైశూగ్‌ అరజ్ఞరైయే దెయ్‌వ మెన్టాన్‌ వాభ్రీయే 
తిరుమాలై ఒన్సదళ్లుమ్‌ శెప్పినాన్‌ వ్యారీయే 
సణ్టు తిరుప్పళ్ళియెక్రబుచ్చి పత్తురైత్తాన్‌ వాభ్రియే 
పావైయర్‌కళ్‌ కలవితనై ప్పగీత్త శెల్వన్‌ వాళ్రలీయే 
తొణ్బు శెయ్‌తు తుళవత్తాల్‌ తులబజ్లినాన్‌ వాభ్రీయే 
తొణ్బరడిస్పాడి య్యాగ్యార్‌ తుణైప్పదజ్లల్‌ వాళ్రలీయే 
తిరుమణ్ణజ్ఞుడి అనే దివ్యదేశాన్ని తమ అవతారంలో ఉజ్జీవింపజేసినవారికి 
మంగళం. మార్గశీర్ణమాసంలోని జ్యేష్టానక్షత్రంలో ఈ భూమిలోకి వచ్చి అవతరించిన 
వారికి మంగళం. దక్షిణదిక్కులో సముద్రంచేత పరివేష్టితమైన శ్రీరంగంలోని 
శ్రీరంగనాథుడే దైవమని పల్కినవారికి మంగళం. నలభై అయిదు పాశురాలను 
కల తిరుమాలైప్రబంధాన్ని అను[గ్రహించినవారికి మంగళం. పూర్వం పది 
పాశురాలను కల తిరుప్పళ్ళి యెగిచ్చిని కృపజేసినవారికి మంగళం. కాంతలతో 
సంగమాన్ని నిందించిన వైరాగ్యసంపదను కలవారికి మంగళం. తులసీమాలతో 
శ్రీరంగనాథునకు కైంకర్యాన్ని చేసి వెలిగినవారికి మంగళం. తొణ్బరడిప్పాడి ఆభ్యార్ల 
శ్రీచరణద్వంద్యానికి మంగళం. 


9. తిరుప్పాన్‌ ఆగ్వార్‌ (వృశ్చిక మాసం - రోహిణి నక్షత్రం) 


తిరునక్షత్ర తనియన్‌ 


వృళ్చికే రోహిణీజాతం శ్రీపాణం నిచుళాపురే । 

శ్రీవత్సాంశం గాయకేంద్రం మునివాహన మాశ్రయే ॥ 

వృశ్చికమాసంలోని రోహిణీ నక్షత్రంలో నిచుళాపురి (ఉజైయూర్‌)లో 
అవతరించినవారు, శ్రీవత్సమనే భగవానుని పుట్టుమచ్చ అంశను కలవారు, గొప్ప 
గాయకులైన మునివాహనులను (తిరుప్పాణ్‌ ఆ[గ్రార్లను) ఆశ్రయిస్తున్నాను. 


నిత్య తనియన్‌ 


ఆపాదచూడ మనుభూయ హరిం శయానం 
మధ్యేకవేరదుహితు ర్ముదితాన్తరాత్మా I 
అదష్ట్రతాం నయనయో ర్విషయాంతరాణాం 
యో నిశ్చికాయ మనవై మునివాహనం తమ్‌ ॥ 


26 వాశ్రరీతిరునామాలు 


కావేరీనది మధ్యలో శయనించి ఉండే శ్రీరంగనాథుని ఆపాదమస్తకం 
దర్శించి ఆనందించినవారై తమ కన్నులు వేజొక విషయాన్ని చూడని స్థితిని 
పొందినవని నిశ్చయించిన మునివాహనులను ధ్యానిస్తున్నాను. 


వాశ్రీలీత్తిరునామం 
ఉమ్బర్‌ తొకయుమ్‌ మెళ్ళాన ముజ్రైయూరాన్‌ వాశ్రలియే 
ఉరోకణినాళ్‌ కార్‌త్తికైయిల్‌ ఉదిత్త వళ్లల్‌ వాశ్రలీయే 
వమ్చవిజ్రల్‌ తార్‌ మునితోళిల్‌ వగుత్త పిరాన్‌ వ్యారీయే 
మలర్‌క్కణ్ణిల్‌ వేజొన్దుమ్‌ వైయాతాన్‌ వ్యారీయే 
అమ్బువియల్‌ మతిళరజ్ఞర్‌ అకమ్‌ పుకున్లాన్‌ వాభ్రీయే 
అమలనాతిపిరాన్‌ పత్తు మరుళినాన్‌ వా[్రలీయే 
శెమ్చొన్‌ అడిముడి అళవుమ్‌ శేవిస్పోన్‌ వ్యారీయే 
తిరుప్పాణన్‌ పాజ్పదజ్ఞళ్‌ శకతలత్తిల్‌ వాకరీయే 


నిత్యసూరులు కొలిచే యథార్థజ్ఞానాన్ని కలవారు. ఉరైయూర్‌కు నాథులైన 
వారికి మంగళం. కార్తీకమాసం రోహిణిలో అవతరించిన ఉదారులకు మంగళం. 
సువాసన వెదజల్లే పూమాలికను కల లోకసారంగముని భుజాలపై అధిరోహించిన 
ఉపకారకులకు మంగళం. తామరలవంటి తమ నేత్రాలతో శ్రీరంగనాథుని తప్ప 
వేజొక విషయాన్ని చూడనివారికి మంగళం. అందమైన భూలోకంలో ప్రాకారాలను 
కల శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఆలయాన్ని ప్రవేశించినవారికి మంగళం. పది 
పాశురాలను కల అమలనాదిపిరాన్‌ (ప్రబంధాన్ని అను[గ్రహించినవారికి మంగళం. 
శ్రీరంగనాథుని పాదాలనుండి శిరస్సు వరకు దర్శించినవారికి మంగళం. తిరుప్పాణ్‌ 
ఆక్రార్ల బంగారువలె అందమైన శ్రీచరణాలకు ఈ భూమిలో మంగళం. 


10. తిరుమంగై యాకగ్ర్వార్‌ (వృశ్చిక మాసం - కృత్తికా నక్షత్రం) 
తిరునక్షత్ర తనియన్‌ 
వృశ్చికే కృత్తికాజాతం చతుష్కవిశిఖామణిమ్‌ | 
షట్ర్రబంధకృతం శార్‌జ్ఞమూర్తిం కలిహ మాశ్రయే ॥ 
కార్తికమాసంలో కృత్తికానక్షత్రంలో అవతరించినవారు, “నాలుకవి ప్పెరుమాళ్‌ొ 
అని అనబడేవారు, ఆజు దివ్యప్రబంధాలను అనుగ్రహించినవారు, శార్‌బ్లమనే 


వాఃనీతిరు నామాలు 27 


భగవానుని వింటియొక్క అంశతో అవతరించిన “కలికన్ట్రి” అనబడే తిరుమంగై 
యా్రార్త్లను ఆ(శ్రయిస్తున్నాను. 


నిత్య తనియన్‌ 


కలయామి కలిధ్వంసం కనిం లోకదివాకరమ్‌ । 

యస్య గోధిః ప్రకాశాభి రావిద్యం నిహతం తమః ॥ 

కలిదోషాన్ని పోగొట్టేవారు, గొప్ప కవి, లోకానికి సూర్యునివలె (జ్ఞాన) 
ప్రకాశాన్ని ఇచ్చేవారు. తమ ప్రకాశించే వాక్కులతో అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే 
తిరుమంగై ఆశ్ర్యార్లను ధ్యానిస్తున్నాను. 


కలన్ల తిరుక్కార్‌త్తికైయిల్‌ కార్‌త్తికై వన్లోన్‌ వాభ్రీయే 

కాశినియిల్‌ ఒణ్‌ కుణైయలూర్‌ క్కావలోన్‌ వ్యారీయే 
నలన్తికక్‌ ఆయిరత్తు ఎబ్బత్తునాలురైత్తాన్‌ వ్యారీయే 

నాలైన్దు మాతైన్దుమ్‌ నమక్కురైత్తాన్‌ వాశ్రలీయే 
ఇలబ్లెక్టరు కూశ్ర్‌శ్రీరుక్కై యిరుమడల్‌ ఈన్లాన్‌ వ్యారీయే 

ఇమ్య్మూసన్టిల్‌ స్పాట్టిరునూ థ్‌ థీరుపత్తేక్రలి ఇశైత్తాన్‌ వాభ్రీయే 
వలన్తికశ్టణమ్‌ కుముదవల్లిమణవాళన్‌ వాజ్రియే 

వాట్కలియన్‌ పరకాలన్‌ మంగ్రైయర్‌ కోన్‌ వ్యారీయే 


కార్తీకమాసంలో కృత్తికా నక్షత్రంలో అవతరించినవారికి మంగళమ్‌. భూమి 
లోని అందమైన కుజ్రైయలూర్‌ ప్రభువుకు మంగళం. ఆనందాన్ని కల్గించే (కావ్య 
గుణాలను) కల వేయి ఎనభైనాలుగు పాశురాలను కల్లిని పెరియతిరుమొ గని 
అనుగ్రహించిన వారికి మంగళం. ఇరవై పాశురాలను కల తిరుక్కుణున్దాణ్ణక 
(ప్రబంధాన్ని, ముప్పై పాశురాలను కల తిరునెడున్హాణ్చక ప్రబంధాన్ని రచించిన 
వారికి మంగళం. ప్రకాశించే తిరువెళుకూ గ్‌గీరుక్కై ప్రబంధాన్ని, పెరియతిరుమడల్‌, 
శిఖియతిరుమడల్‌ (ప్రబంధాలను అను[గ్రహించినవారికి మంగళం. ఈ మూడు 
ప్రబంధాలలో మొత్తం రెండువందల ఇరవైఏడు పాశురాలను పాడిన మంగళం. 
సద్గుణాలు (ప్రకాశించే కుముదవల్లి వరునకు మంగళం. ఈటెను ఆయుధాన్ని 
కల్గిన, పరకాలురు అనబడే తిరుమంగైఆ[గ్యార్లకు మంగళం. 


28 వాశ్రరీతిరునామాలు 


11.ఆండాళ్‌(గోదాదేవి) (ఆడి మాసం-పూర్వఫల్లుని (పుబ్బ) నక్షత్రం) 
తిరునక్షత్ర తనియన్‌ 
కర్కటే పూర్వఫల్లున్యాం తులసీకాననోద్భవామ్‌ | 
పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్‌ ॥ 
పాండ్యదేశంలోని శ్రీవిల్లిపుత్తూర్‌లో పెరియ్యాగ్వార్ల తులసీవనంలో ఆవిర్భవించి 
నది, భూదేవియొక్క అవతారస్వరూపిణి, ఆషాఢమాసం (ఆడిమాసం) పూర్వఫల్నునీ 
(పుబ్బా) నక్షత్రంలో అవతరించినది, శ్రీరంగనాథుని పత్ని అయిన గోదాదేవిని 
నమస్కరిస్తున్నాను. 
నిత్యతనియన్‌ 
నీళాతుబ్గస్తనగిరితటీసుప్త ముద్చోధ్య కృష్ణం 
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్పిద్ద మధ్యాపయనస్తీ । 
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కత్య భుజ్త్రే 
గోదా తస్యై నను ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ॥ 
నీళాదేవి వక్షస్థలంపై నిదురించిన శ్రీకృష్ణునకు మేల్కొలుపు పలికి, వందల 
కొలది పలికి (శ్రుతివాక్యాలచే తెలుపబడిన జీవుని పారతంత్ర్యాన్ని విన్నవించి, 
తాను ముడుచుకొని విడిచిన పూమాలికతో ఆ శ్రీకృష్ణుని బంధించి వశం చేసుకొని 
ఆనందించిన ఆ గోదాదేవికి పలుమార్లు నమస్కారం. ఇంకా ఇంకా నమస్కారం 
చేయాలి. 


వాశ్రీలీత్తిరునామం 

తిరువాడిప్పూరత్తిల్‌ శెగత్తుదిత్తాళ్‌ వాశ్రల్రీయే 

తిరుప్పావైయుమ్‌ ముప్పదుమ్‌ శెప్పినాళ్‌ వాక్షగీయే 
పెరియాశ్రీల్యార్‌ పె/్ర్‌గ్రైడుత్త పెబ్బిత్సై వాశ్రల్రీయే 

పెరుమ్చూదూర్‌ మామునిక్కు ప్పిన్నానాళ్‌ వాక్రలీయే 
ఒరు నూథగు నాబృత్తుమూన్దురైత్తాళ్‌ వాశ్రీలీయే 

ఉయర్‌ అరజ్ఞట్కే కణ్ణి యుకన్లలిత్తాల్‌ వాకగీయే 
మరువారుమ్‌ తిరువల్లి నలనాడు వాకగీయే 

వణ్‌పుదువైనకర్‌ కోదై మలర్‌ప్పదజ్లల్‌ వాక్షగీయే 


వాఃనీతిరు నామాలు 29 


ఆషాడమాసంలోని పూర్వఫల్నునీ నక్షత్రంలో ఈలోకంలో అవతరించిన 
వారికి మంగళం. ముప్పై పాశురాలను కల తిరుప్పావై ప్రబంధాన్ని పల్కినవారికి 
మంగళం. పెరియా[్రగ్యార్టు పెంచి పెద్దచేసిన స్త్రీమూర్తికి మంగళం. శ్రీ పెరుంబూ 
దూరులో అవతరించిన శ్రీరామానుజ మునికి చెల్లెలకు మంగళం. నూటనలభై 
మూడు పాశురాలను కల నాచ్చియార్‌తిరుమొకరీ (ప్రబంధాన్ని పల్కిన వారికి 
మంగళం. తన ప్రాణమైన శ్రీరంగనాథునకు పూమాలికను ఆనందంగా సమర్పించిన 
వారికి మంగళం. సువాసనను కల, సారవంతమైన, శ్రీవిల్లిపుత్తూరుకు సమీపంలో 
గల తిరువల్లి అనే పేరునుగల నాడుకు మంగళం. అందమైన శ్రీవిల్లి పుత్తూరులోని 
గోదాదేవి తామరపూలవంటి పాదాలకు మంగళం. 


12. మధురకవి యా!గ్వార్‌ (మేష మాసం - చిత్రా నక్షత్రం) 
తిరునక్షత తనియన్‌ 


మేషే చిత్రాసముద్భూ తం పాణ్బ్యదేశే గణాంశకమ్‌ । 
శ్రీపరాంకుశసద్భక్తం మధురం కవిమాశ్రయే ॥ 


మేషమాసంలోని చిత్తానక్షత్రంలో పాండ్యదేశంలో కుముదుడనే గణనాయకుని 
అంశతో అవతరించినవారు, శ్రీపరాంకుశుల గొప్ప భక్తులైన మధుర కవులను 
ఆ(శ్రయిస్తున్నాను. 

నిత్య తనియన్‌ 

హస్తస్థతాళద్వితయం ప్రపద్యే శఠారివాగ్య్యాస ముదారకీర్తిమ్‌। 

మాధుర్యసంశ్రిష్టకవిత్వయుక్తం మహత్వసమ్ఫా వితబుద్ధ్దితత్త్వమ్‌ ॥ 

చేతులలో రెండు తాళాలను కలవారు, నమ్మాళ్వార్ల వాక్కులకు వ్యాసుని 
వంటివారు (వ్యాసుడు వేదాలను (ప్రచారం చేసినట్టు, శఠకోపుల ప్రబంధాలను 
ప్రచారంచేసినవారు) గొప్ప కీర్తిని కలవారు. తీయని కవిత్వాన్ని పలికేవారు. గొప్ప 
బుద్దిని కలవారు (ఆచార్యభక్తి అనే గొప్ప బుద్దిని కలవారు) అయిన మధుర 
కవులను శరణు పొందుతున్నాను. 


వాక్టీలీత్తిరునామం 


శిత్తిరైయిల్‌ శిత్తిరైనాళ్‌ శిణక్క వందోన్‌ వాశ్రలీయే 
తిరుక్కోళూరవరిత్త శెల్వనార్‌ వాళ్రలీయే 


30 వాశ్రరీతిరునామాలు 


ఉత్తర కజ్జాతీరత్తు ఉయర్‌ తవత్తోన్‌ వాభ్రీయే 

ఒళికతిరోన్‌ తెబ్కుతిక్కు పుకన్దుకవ్లాన్‌ వాజ్రియే 
పత్తియొడు పతినొన్దుమ్‌ పాడినాన్‌ వాళ్రలీయే 

పరాజ్కుశనే పరనెన్టు పథ్ర్‌ఖీనాన్‌ వాజ్రియే 
మత్తిమమాయ్‌ పదస్సారుళై వాభ్రవిత్తాన్‌ వాభ్రీయే 

మదురకవితిరువడికళ్‌ వారీ వాశ్రలీ వా్రలీయే 


చైత్రమాసంలోని చిత్తానక్షత్రంలో గొప్పగా అవతరించినవారికి మంగళం. 
తిరుప్కోళూరులో అవతరించిన ఆచార్యాభిమానమనే సంపదను కల్షినవారికి 
మంగళం. ఉత్తర దేశంలోని గంగాతీరంలో గొప్ప తపస్సును చేసినవారికి మంగళం. 
జ్యోతిస్సు ప్రకాశించే దక్షిణదిక్కువైపు పయనించిన వారికి మంగళం. పదకొండు 
పాశురాలను గల కణ్ణినుణ్‌ శిజుత్తాంబు ప్రబంధాన్ని అను(గ్రహించినవారికి 
మంగళం. తమ ఆచార్యులైన పరాంకుశులే పరతత్త్వమని ఆ(శ్రయించినవారికి 
మంగళం. అష్టాక్షరిలో మధ్యమ పదమైన నమశళ్ళబ్బార్థాన్ని ప్రకాశింపజేసినవారికి 
మంగళం. మధురకవుల శ్రీచరణాలకు మంగళం. మంగళం. మంగళం. 


13. భగవద్రామానుజులు (మేష మాసం - ఆ ర్థ్ర 
తిరునక్షత్ర తనియన్‌ 
మేషార్లాసంభనం విష్టోర్హర్భనస్థాపనోత్సుకమ్‌ । 
తుండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే ॥ 
తొండమండలంలో మేషమాసంలోని ఆ|ర్ర నక్షత్రంలో అవతరించినవారు, 
విష్ణువే పరతత్త్యమనే సిద్దాంతాన్ని స్థాపించడంలో ఉత్సాహాన్ని కలవారు, ఆదిశేషుని 
అవతారరూపులైన రామానుజులను భజిస్తున్నాను. 


నిత్య తనియన్‌ 
యో నిత్య మచ్యుతపదామ్బ్చుజ యుగ్మరుక్మ - 
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే । 
అస్మద్లురో ర్భృగవతో?_స్య దయైకసిన్లోః 
రామానుజస్య చరణా శరణం ప్రపద్యే ॥ 


వాభ్రీతిరునామాలు 31 


భగవ(ద్రామానుజులు నిబిత్యంగా భగవానుని శ్రీచరణపద్మయుగమనే 
బంగారంలో కల గొప్ప వ్యామోహంవల్ల, ఆ పదపద్మాల కంటే వేజయిన అన్ని 
విషయాలను గడ్డిపోచగా తలచి విడచి వేశారు. మాకు ఆచార్యులు, సమస్త 
కల్యాణగుణ పరిపూర్ణులు, కరుణా సముద్రులైన ఈ భగవద్రామానుజుల 
శ్రీచరణాలను ఉపాయంగా ఆ(శ్రయిస్తున్నాను. 


వాశ్రరీత్తిరునామం 


అణుశమయ చ్చెడియదనై యడి యటుత్తాన్‌ వాశ్రీరీయే 

అడర్‌న్దు వరుమ్‌ కుదిట్టికళై అణ త్తుణన్దాన్‌ వాశ్రీలీయే 
శెణు కలియై చ్చిటీదు మణ త్తిర్‌త్తవిట్టాన్‌ వా్యల్రీయే 

తెన్నరజ్ఞర్‌ శెల్వ ముభ్ర[గుమ్‌ తిరుత్తివైత్తాన్‌ వాకరీయే 
మత్రైయదనిల్‌ పొరుళనైత్తుమ్‌ వాయ్‌మొశ్రీరీన్లాన్‌ వాకరీయే 

మాణనురై శెయ్‌ద తమి గీముణై వళర్‌త్తోన్‌ వా[్రలీయే 
అజమికు నట్సెరుమ్చూదూర్‌ అవతరిత్తాన్‌ వాకలీయే 

అకకారు మెతిరాశర్‌ అడియిణైకళ్‌ వాజ్రలీయే 


వేదబాహ్యాలైన ఆణు మతాలనే (మహా) వృక్షాలను సమూలంగా ఛేదించిన 
వారికి మంగళం. గుంపులు గుంపులుగా తనపైకి వాదించడంకోసం వచ్చే కుదృష్టి 
మతస్థులను సవాసనగా (పూర్తిగా) తజిమికొట్టినవారికి మంగళం. లోకం అంతటా 
గాఢంగా ఆవరించే కఠినమైన కలిని కొంచెంకూడా మిగిలి ఉండకుండా ఉండేటట్టుగా 
నశింపజేసినవారికి మంగళం. దక్షిణదిక్కులోని, అందమైన శ్రీరంగనాథుని సకల 
సంపదలను తన ఆజ్ఞానుసారంగా సంస్కరించినవారికి మంగళం. వేదాలలో 
ప్రతిపాదింపబడే అర్థాలను అన్నిటినీ శ్రీభాష్యరూపంలో అనుగ్రహించినవారికి 
మంగళం. నమ్మాకగ్రార్డు అనుగ్రహించిన, ద్రావిడవేదాలుగా ప్రసిద్ధిచెందిన ప్రబంధాలను 
వృద్దిచేసినవారికి మంగళం. ఆ ప్రబంధాలలో ్రతిపాదింపబడ్డ శరణాగతి ధర్మం 
లోకంలో అభివృద్దికావడంకోసం విలక్షణం అయిన శ్రీ పెరుంబూదూర్‌లో అవతరించిన 
వారికి (లేక, ధర్మం నిండుగా ఉండే శ్రీపెరుంబూదూర్‌లో అవతరించిన వారికి) 
మంగళం. సౌందర్యాదులతో పూర్ణంగా ఉండే భగద్రామానుజుల శ్రీచరణాల జంటకు 
నిత్యమంగళం. 


శీరారు మెతిరాశర్‌ తిరువడికళ్‌ వాఃగీ 
తిరువరైయిల్‌ శాత్తియ శెన్టునరాడై వాఃగీ 


32 వాశ్రరీతిరునామాలు 


ఏరారుమ్‌ శెయ్య అడి ఎస్సాకయుదుమ్‌ వాభ్రీీ 
ఇలజ్లీయ మున్నూల్‌ వాలీ ఇజైత్తోళ్‌కల్‌ వా!గీ 
శోరాద తుయ్య శెయ్య ముగచ్చోది వారీ 
తూ ముణునల్‌ వారీ తుణైనులర్‌ కణ్‌గళ్‌ వాళ్రలీ 
ఈరాణు తిరునాను మణిన్ట వెట్రీల్‌ వాఃరీ 
ఇనిదిరస్సోదె రీల్‌ కానముత్తిరై వాకలీయే 
కల్యాణగుణాలు నిండుగా ఉండే యతిరాజుల శ్రీపాదాలు సదా వర్ధిల్లాలి. 
(వారు) నడుములో ధరించిన ఎజ్జని కాషాయవ'స్తం వర్ధిల్లాలి. సౌందర్యంతో 
నిండిన ఎజ్జని, అందమైన దివ్యమంగళవి[గ్రహం సదా వర్ణిల్లాలి. వక్షస్థలంలో 
ప్రకాశించే (బ్రహ్మసూ(త్రం వర్ణిల్లాలి. బంగారు కల్పవృక్షాలవలె మోక్షప్రదాలుగా 
ఉండేవి, సంసారిచేతనుల రక్షణసామర్భ్థ్యాన్ని కల్గినవి అయిన (వారి) భుజాలు 
రెండు వర్టిల్హాలి. అనుభావ్యమైనది, నిర్మలమైనది, శుభావహం అయినది అయిన 
తిరుముఖమండలం లోని శోభ వర్ధిల్లాలి, భగవదనుభవంవల్ల, ఆశ్రితరక్షణవల్ల 
కల్గిన ఆనందంచేత పుట్టిన చిణునవ్వు వర్ణిల్లాలి. వికసించిన తామరపూలవంటి 
అందమైన (వారి) తిరునేత్రాలు వర్ధిల్లాలి. పూర్వం వరించిన వానికి అన్నిటికీ 
ప్రకాశకమై, శ్రీవైష్ణవశ్రీని వర్ణిల్లజేసేవై, స్వర్లపర్వత సమీపంలో అంతటా 
తామరపూలు పుష్పించినట్టుండే, ఎజ్జని తిరుమేనిలో అలంకరించుకొన్న 
ద్యాదశోర్చపుండ్రాల ధారణచేత కల్షిన (వారి) అందం వర్దిల్లాలి. పద్మాసనంలో 
వేంచేసి ఉండే సన్నివేశంలో ఉభయవేదాంతార్హప్రకాశకంగా ఉండే, పరతత్త్య బోధకం 
అయిన జ్ఞానముద్రతో కూడిన (వారి) శ్రీహస్తం వర్దిల్లాలి. 


నాళ్‌పాట్టు 


శజ్కరబాజ్కర యాదవబాట్ట పిరబాకరర్‌తజ్ఞళ్‌ నుతమ్‌ 

శాయ్‌ వుణ వాదియర్‌ మాయ్‌వురు మెన్టు శదుమటై వాభ్ర్‌న్లిడునాళ్‌ 
వెబ్లలి యిజ్లిని నీలు నమక్కిలై యెన్టు మిక త్తళర్‌నాళ్‌ 

మేదిని నజ్జుమై యాలు మెన త్తుయర్‌విట్టు విళజ్లియనాళ్‌ 
మజ్జెయరాళి పరాజ్ఞుశ మున్నవర్‌ వాశ్రబ్వు ముశైత్తిడునాళ్‌ 

మన్నియ తెన్నరజ్ఞాపురి మామలై మశ్ర్‌[్రైు మువన్టిడునాళ్‌ 

శెబయల్‌ వావికల్‌ శూ|గ్‌ నయల్‌నాళుమ్‌ శిజన్ల పెరుమ్ఫూదూర్‌ 
శీమా నిఖైయాక్టగ్రార్‌ వన్దరుళియనాళ్‌ తిరువాదిరై నాలే 


వా్రలీతిరునామాలు 33 


శంకరాచార్యులవారి మతమైన అద్వైతం, భాస్కరమతం, యాదవప్రకాశుని 
మతం, భాట్టమతం, ప్రాభాకరుని మతం- ఇవి అన్నీ నాశాన్ని పొందగా, వాదించేవారు 
నిర్ణితులై నశించి, నాల్లు వేదాలు వాటి యథార్థ ప్రతిపాదనవల్ల వృద్ధిపొందే సుదినం, 
'క్రూరుడైన కలిపురుషుడు “ఇక నాకు ఇక్కడ శక్తి సామర్థ్యాలు లేవు” అని, చాలా 
తల్లడిల్లేటట్టుచేసే సుదినం. భూమి ఇక నా భారం తొలగిపోతుందని దుఃఖాన్ని వీడి 
సంతోషించే సుదినం. అర్బావతారాలను ఆదరించే తిరుమజ్షెయా(గ్యార్ల నమ్మాకగ్యార్ల, 
మిగిలిన పూర్వాచార్యులయొక్క సంపద అంకురించే సుదినం. స్థిరమైన గొప్పదైన 
తిరుమలై, మిగిలిన దివ్యదేశాలు అన్నీ ఆనందించే సుదినం- ఏది అంటే, ఎజ్జని 
అందమైన చేపలను కల సరస్సులను చుట్టూ కల్గిన పంటభూములలో ఎల్లప్పుడూ 
గొప్పగా అందంగా ఉండే శ్రీపెరుంబూదూర్‌లో భక్తికైంకర్యలక్ష్మీసంపన్నులైన 
శ్రీరామానుజులు అవతరించిన ఆ(ర్రానక్షత్రమే. 


కూరత్తాగ్రర్వాన్‌ (మకర మాసం - హస్త నక్షత్రం) 
తిరునక్షత్రతనియన్‌ 
మకరే హస్తనక్షత్రే సర్పనేత్రాంశసంభనమ్‌ । 
శ్రీమత్కూరకులాధీ శం శ్రీవత్సాంక ముపాస్మహే ॥ 
మకర మాసంలోని హస్త నక్షత్రంలో సర్పనేత్రుడనే నిత్యసూరుల అంశతో 
అవతరించినవారు. సంపదను కల కూరకులానికి అధిపతి అయిన శ్రీవత్సాంకులను 
ఉపాసిస్తున్నాను. 
నిత్యతనియన్‌ 
శ్రీవత్సచిహ్నమి శ్రేభ్యో నమ ఉక్తిమధీమహి । 
యదుక్తయ (స్తయీకంఠే యాంతి మంగళసూత్రతామ్‌ ॥ 
ఎవరి సూక్తులు వేదకాంత మెడలో మంగళసూ[త్రంగా భాసిస్తున్నాయో, ఆ 
శ్రీవత్సచిహ్నులకు నమస్కారోక్తిని పల్కుతున్నాము. 
వాశ్రీలీ త్తిరునామమ్‌ 
శీరారుమ్‌ తిరుప్పతికళ్‌ శిణక్క వన్లోన్‌ వ్యాలియే 
తెన్నరజ్ఞర్‌ శీరరుళై చ్చేరుమవన్‌ వాశ్రలీయే 
పారారు మెతిరాశర్‌ పదమ్‌ పణిన్లోన్‌ వా్టలీయే 
పాషియత్తి నుట్సొరుళై పుకరుమవన్‌ వాశ్రీలీయే 


34 వా!గీతిరునామాలు 


నారాయణన్‌ శమయమ్‌ నాట్టినాన్‌ వ్యాథీయే 

నాలూరాన్‌ తనక్కు ముత్తి నల్‌జ్రలీనాన్‌ వాకలీయే 
ఏరారుమ్‌ తైయిలత్తత్తిజ్లు వన్హాన్‌ వాpీయే 

ఎవిల్‌ కూరత్తాగ్యాన్‌తన్‌ ఇణైయడికల్‌ వాశ్రలీయే 


సంపద నిండుగా కల్గిన దివ్యదేశాలు ప్రకాశించేటట్టు అవతరించినవారికి 
మంగళం. దక్షిణదిక్కులోని శ్రీరంగంలో వేంచేసియుండే శ్రీరంగనాథుని గొప్ప 
కరుణను పొందినవారికి మంగళం. భూమిలో వ్యాపించిన కీర్తిని కల 
శ్రీరామానుజుల శ్రీచరణా లను ఆ(శ్రయించినవారికి మంగళం. శ్రీభాష్యంలోని 
సూక్ష్మార్థాలను వివరించేవారికి మంగళం. శ్రీమన్నారాయణుడే పరతత్త్వం అనే 
సిద్దాంతాన్ని నిలిపినవారికి మంగళం. నాలూరాన్‌కు ముక్తిని కల్గించినవారికి 
మంగళం. అందం నిండిన తైమాసంలోని హస్తా నక్షత్రంలో అవతరించినవారికి 
మంగళం. (ప్రకాశించే కూరేశుల శ్రీచరణద్వయానికి మంగళం. 


పారుల్‌ విరిక్కు మెతిరాశర్‌ పొన్నడియోన్‌ వాశ్రలీయే 

పొన్‌వట్టిల్‌తనై యెజిన్ల పుకమడైయోన్‌ వాభ్రల్రీయే 
మరుళ్‌ విరిక్కుమ్‌ ముక్కుణుమై మాట్‌ట వన్లోన్‌ వాశ్రలీయే 

మయర్వజవే మెయ్‌ళ్ఞానమ్‌ విళజ్లిడువోన్‌ వా్రలీయే 
ఇరుళ్‌ విరిక్కుమ్‌ శినమెదిరిబ్జెక్రయిత్తిట్లోన్‌ వాకరీయే 

ఏత మఖ వెవ్వుయిర్‌క్కుమ్‌ ఇత మళిత్తోన్‌ వా్యలీయే 
అరుల్‌ విరిక్కు మరజ్గత్తానడియితైన్లోన్‌ వాశ్రలీయే 

అఎకారుమ్‌ ఆశ్ర్యాన్‌ తన్నడియిణైకల్‌ వాశ్రలీయే 


తత్తార్థాలను వివరించే శ్రీరామానుజుల అందమైన శ్రీపాదంవంటివారికి 
మంగళం. బంగారు పాత్రను విసరివేసిన కీర్తిని కల్షినవారికి మంగళం. అజ్ఞానాన్ని 
కల్గించే విద్యామదం, ధనమదం, అభిజనమదం - అనే మూడువిధాలైన గోతులను 
లేకుండా చేయడంకోసం వచ్చినవారికి మంగళం. అజ్ఞానం నశించేటట్టు 
తత్వజ్ఞానాన్ని ప్రకాశింపజేసేవారికి మంగళం. అజ్ఞానాన్ని వ్యాపింపజేసే శైవమతాన్ని 
ఎదిరించి, విష్ణువే పరతత్వమని వ్రాసినవారికి మంగళం. జీవులందరికీ ఏ తక్కువ 
దనం లేనిరీతిలో హితాన్ని అనుగ్రహించినవారికి మంగళం. కరుణ జూపే శ్రీరంగ 
నాథుని శ్రీచరణద్వయాన్ని ఆశ్రయించినవారికి మంగళం. అందం నిండుగా ఉండే 
కూరేశుల రెండు పాదాలకు మంగళం. 


వాఃనీతిరు నామాలు 35 


శ్రీమణవాళమహామునులు (తులామాసం - మూల) 
తిరునక్షత్రతనియన్‌ 


తులాయా మతులే మూలే పాండే కుంతీపురీవరే । 
శ్రీశేషాంశోద్భవం వందే రమ్యజామాతరమ్‌ మునిమ్‌ ॥ 


తులామాసంలో సాటి లేని, మూల అనే నక్షత్రంలో పాండ్యదేశంలోని కుంతీ 
పురమనబడే ఆగ్ర్యార్‌ తిరునగరిలో ఆదిశేషుల అంశతో ఉద్భవించిన శ్రీవరవరమును 
లను నమస్కరించి, స్తుతిస్తున్నాను. 
నిత్యతనియన్‌ 


శ్రీశైలేశదయాపాత్రం ధీభక్యాదిగుణార్లనమ్‌ । 
యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్‌ ॥ 


శ్రీశైలేశులనబడే తిరువాయ్‌మొ గీ పిళ్ళై దయకు పాత్రులు, జ్ఞానభక్యాది 
గుణాలకు సముద్రంవంటివారు. శ్రీరామానుజుల పట్ల గొప్ప ప్రావణ్యాన్ని కలవారైన 


శ్రీవరవరమునులను నమస్కరిస్తున్నాను. 
వాభ్రీత్తిరునామమ్‌ 


ఇప్పువియిల్‌ అరజ్లేశర్‌క్కు ఈడళిత్తాన్‌ వాళ్రలీయే 
ఎభ్రీల్‌ తిరువాయ్‌ మొ భ్రీప్పిళ్సై యిణెయడియోన్‌ వాభ్రియే 
ఐప్పిశియిల్‌ తిరుమూలత్తవరిత్తాన్‌ వ్యారీయే 
అరవరశప్పెరుళ్లోది యనన్దనెన్నుమ్‌ వ్యారీయే 
ఎప్ప్యారుదుమ్‌ శ్రీశైల మేత్తవన్లోన్‌ వాళ్రలీయే 
ఏరారు మెతిరాశ రెన వుదిత్తాన్‌ వాళ్రీయే 
ముప్పురినూల్‌ మణివడముమ్‌ ముక్కోల్‌ తరిత్తాన్‌ వాశ్రలీయే 
మూదరియ మణవాళమామునివన్‌ వాజ్రీయే 
ఈభూమిలో శ్రీరంగనాథునకు తిరువాయ్‌మొ[లి ప్రబంధానికి నమ్చిళ్ళె 


కృపజేసిన ఈడు అనే వ్యాఖ్యను కాలక్షేపంగా అను[గ్రహించిన వరవరమునులు వర్ణిల్లాలి. 
ప్రకాశించే తిరువాయ్‌ మొ భ్రీప్పిళ్ళై అనే ఆచార్యుల శ్రీపాదద్వంద్యాన్ని ఆశ్రయించిన 


36 వాశ్రరీతిరునామాలు 


వారు వర్టిల్లాలి. అల్పిశిమాసంలోని మూల అనే నక్షత్రంలో అవతరించినవారు వ్చిల్లాలి. 
సర్పాలకు (ప్రభువు అయిన గొప్ప జ్యోతిస్ఫురూపుడు అనంతుడు అయిన వరవర 
మునులు ఎల్లప్పుడు వర్ణిల్లాలి. ఎల్లప్పుడూ శ్రీతైలమనబడే వేంకటాచలాన్ని స్తుతించడం 
కోసం వచ్చిన వరవరమునులు వర్ణిల్లాలి. సౌందర్యం నిండిన యతిరాజులే అని 
భావించేటట్టు అవతరించిన వరవరమునులు వర్ణిల్లాలి. యజ్ఞోపవీతాన్ని తామర 
పూసల మాలెలను త్రిదండాన్ని ధరించిన వరవరమునులు వర్షిల్లాలి సనాతనులైన, 
గొప్పవారైన మణవాళ మహామునులు వర్తిల్లాలి. 


తిరునాళ్‌ పాట్టు 


శెన్లమి గ్‌ వేదియర్‌ శిన్దై తెళిన్దు శిటను మకిభ్రన్లిడునాల్‌ 
శీరులకారియర్‌ శెయ్‌దరుళ్‌ నజ్కలై తేశు పాలిన్దుడునాళ్‌ 
మన్దమది ప్పువి మానిడర్‌తజ్ల్ఞలై వానిలుయర్‌త్తిడునాళ్‌ 
మాశలు ఇానియర్‌శే రెతిశాశర్‌తమ్‌ వాళ్రబ్వ ముఖైత్తిడునాళ్‌ 
కన్దమలర్‌ పొభ్రలీల్‌ శూశ్రల్‌ కురుకాదిపన్‌ కలైకల్‌ విళజ్లిడునాల్‌ 
కారమర్‌మేని యరజ్ఞర్‌క్కు ఇటైకణ్‌కల్‌ కలిత్తిడునాళ్‌ 
అన్షమిల్‌ శీర్‌ మణవాళముని ప్పరనవతారమ్‌ శెయ్‌దిడునాళ్‌ 
అకంకు తికగ్‌స్టిడుమైప్పిశియిల్‌ తిరుమూలనుదనైనాళే 


బుజువైన, అందమైన ద్రావిడవేదాన్ని తెలిసిన పండితుల మనస్సు తేటపడి 
గొప్పతనాన్ని పొంది ఆనందించే సుదినం, కల్యాణగుణగరిష్టులైన శ్రీపిళ్ళై లోకాచార్యుల 
వారు అను[గ్రహించిన గొప్ప శాస్తం అయిన శ్రీవచనభూషణంయొక్క తేజస్సు వర్ణిల్లే 
సుదినం, మందమతులైన భూమిలోని మానవులను పరమపదంలోనికి ఉద్దరించే 
సుదినం, దోషం లేని జ్ఞానులు ఆశ్రయించే యతిరాజుల ఉజ్జీవనం అంకురించే 
సుదినం, సుగంధాన్ని కలిగిన పూలను కల తోటలు చుట్టి ఉండే కురుకాపురికి 
(ఆగ్ర్యార్‌తిరు నగరికి) ప్రభువు అయిన నమ్మాగ్యార్ల శాస్త్రాలు (ప్రబంధాలు) వెలిగే 
సుదినం, మేఘంవంటి మేనిని కల శ్రీరంగనాథుని, తిరునేత్రాలు, సంతోషించే సుదినం. 
అంతులేని మహిమను (కల్యాణగుణాలను) కల సర్యోత్మృష్ణులైన మణవాళమహాముని 
అవతరించిన సుదినం, ఏది? అని అంటే, అందం, శోభ ప్రకాశించే అల్సిశి మాసంలోని, 
అందమైన మూల అనే నక్షత్రమే. 


——ి + * తా 


